చిక 7 రూ 20 


ఢిల్లీలో 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ 


'తెలంగాఖ 


మాసపత్రిక 


సంపుటి: 7 సంచిక: 7 అక్టోబర్‌ 2021 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
అరవింద్‌ కుమార్‌, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 


ముఖచిత్రం 
బతుకమ్మ 


రెండవ కవర్‌ 
ఢిల్లీలో ముఖ్యమంత్రి 
మూడవ కవర్‌ 
నక్షల్ళ్‌ సమన్యపై 
ముఖ్యమంత్రుల సదస్సులో కేసీఆర్‌ 


నాల్గవ కవర్‌ 
గణేశ్‌ నిమజ్జనం 


విడి ప్రతి: రూ.20 
సంవత్సర చందా: రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్డ్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 


ముద్రణ 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 


రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 


తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 


http//magazine.telangana.gov.in 
e-magazine:http//ipr.tg.nic.in 
email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


గంపాసోయం 


ఐ.టిలో నెంబర్‌ వన్‌ మన లక్ష్యం 


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే సమయంలో ఇతర రంగాలతోపాటు, 
ఐ.టి రంగంపై కూడా కొందరు పనిగట్టుకొని అనేక అపోహలు, అపనమ్మకాలు, 
అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ, ముఖ్యమంత్రి క. చంద్రశేఖరరావు నాయకత్వంలో 
గత ఏదేళ్ళ పాలనలో ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ పై సె కోవిడ్‌ 
తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినా, మన రాష్ట్రంలో ఐ.టి రంగం మాత్రం పురోగమిసూనే 
ఉంది.రాష్టం ఏర్పడిన తరువాత ప్రపంచ ఐ.టి దిగ్గజాలుగా పేరుపొందిన 20కి పైగా 
ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌కు తరలి వచ్చాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం, మన 
ప్రభుత్వం రూపొందించి అమలుచేస్తున్న ఆకర్షణీయమైన, అద్భుతమైన ఐ.టి పాలసీ. 

తెలంగాణ రాష్టం అవతరించిన అనంతరం ఆనాటి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక 
పరిస్థితులు, ముఖ్యంగా ఐ. టి, అనుబంధ రంగాల స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకోని 
మన రాష్ట్రప్రభుత్వం 20 16లో రాష్ట్ర నూతన ఇన్ఫర్మేషన్‌ కమ్యూనిటీ టెక్నాలజీ (ఐసీటీ) 
విధానాన్ని రూపొందించింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలుచేయడంతో గత 
ఐదేళ్లలో ఐ.టి, ఐ.టి ఈ.ఎస్‌, ఎలక్రానిక్స్‌ రంగాలలో తెలంగాణ ఒక ప్రబల శక్తిగా 
అవతరించింది. 2013-14 లో 57,528 కోట్ల రూపాయలుగా ఉన్న తెలంగాణ ఐ.టి 
ఎగుమతుల విలువ 2020-21 నాటికి లక్షా 45 వేల కోట్ల రూపాయలకు పైగా 
చేరుకుంది. దేశంలో అత్యధిక ఐ.టి ఎగుమతుల వృద్ధి శేటును మన రాష్ట్రం నమోదు 
చేసింది. భారతదేశపు ఐ.టి రంగం స్థూల అభివృద్ధి “రేటుకంటే తెలంగాణ వృద్ధిరేటు 
గత మూడేళ్ళుగా రెట్టింపుకంటే ఎక్కువగా ఉంది. అంకుర పరిశ్రమలకు, ఆవిష్కరణలకు 
తోడ్పాటునిచ్చే వ్యవస్థలను మొదటి ఐ.టి విధానం క్రింద నిర్మించడం జరిగింది. 

సాంకేతికరంగం ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతూ ఉంటుంది. గత ఐదేళ్ళలో 
వచ్చిన కొత్త సాంకేతికతలు, ఇప్పటికే ఉన్న సాంకేతికతలలో వచ్చిన మార్పులు, 
పరిణామాలు, మానవాళి ఎదుర్కొంటున్న కోవిడ్‌-19 మహమ్మారి దరిమిలా వచ్చిన 
సాంకేతిక మార్పుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండవ ఐసీటి విధానాన్ని 
తీసుకువచ్చింది. రాష్ట్ర ఐ.టి శాఖామంత్రి కె.టి.రామారావు ఇటీవల దీనిని విడుదల 
చేశారు. మొదటి విధానం ప్రేరణగా, పునాదిగా, కొనసాగింపుగా తెలంగాణ రాష్ర్టాన్ని 
సాంకేతిక, ఆవిష్కరణ రంగాలలో పే పరెన్నికగన్న దేశాల సరసన నిలిపే లక్ష్యంతో పంచ 
సూత్రాలతో ఈ రెండవ విధానాన్ని రూపొందించింది. 

నూతనంగా రూపొందించిన ఈ రెండవ విధానం 2021 నుంచి 2026 వరకూ 
అమలులో ఉంటుంది. వచ్చే ఐదేళ్ళలో ఐ.టి రంగంనుంచి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలని 
10 లక్షలకు, ఐ.టి ఎగుమతుల విలువను 3 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని 
ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను 
రాజధాని హైదరాబాద్‌ తరహాలో ఐ.టి పరిశ్రమల కేంద్రాలుగా మార్చేవిధంగా 
పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. మరోవంక 
పౌరుల పంల అనుగుణంగా, డాటా ఆధారిత సేవలను రూపొందించడంలో 
ప్రధానపాత్ర పోషిస్తుంది. 

ఈ నూతన విధానంతో మన రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తరలి రావడంతోపాటు, 
ఐ.టి రంగంలో తెలంగాణను నెంబర్‌ వన్‌ స్థానంలో నిలపాలన్న లక్ష్యం నెరవేరగలదని 


ఆశిద్దాం. a a ష్య స్‌ 


జయీభవ.. దిగ్విజయీభవ 


విజయదశమి 


రాష్ట్రం నలుదిక్కుల్లో 
దళితబంధు 


ఐ.టి. రంగానికి 
మరింత జోష్‌ 


హక్కుల రక్షకుడు 
ఈ ప్రవక్త 


మద్యరాషాపులో కోటా re 10 
అసెంబ్లీలో పలు బిల్లులు ఆమోదం ........౨౨. 17 
పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్న రాష్ట్రం .......... 18 
రాష్ట్రానికి మరిన్ని విమానయాన సేవలు ................ 21 
హైదరాబాద్‌ నగరాభివృద్ధికి 5000 కోట్లు............... 22 


వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు వెయ్యికోట్లు ఇవ్వండి...... 24 
ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిలా నిలవండి....... 29 


విజయ మెగా డెయిరీకి భూమిపూజ............ 36 
నష్టాల ఊబి నుంచి ఆర్‌టిసిని రక్షిస్తాం ................. 41 
(డొనతో సంజీపన య. 42 
కొత్త పుంతలు తొక్కుతున్న హరిత తెలంగాణ........... 44 
అటవీ సిబ్బంది త్యాగాలు వృధాకావు hoes aes ula sate Se sae 46 


నాదు రూలిలుూ గదు యజమానులు... nn 48 
దళితబంధు ఫలం...! డ్రైవర్‌ ఓనరయ్యాడు............. 49 
నాటి కరువు జిల్లా నేడు సిరుల ఖిల్లా ......౨౨౨౨౨౨౨. 50 
“ఎద ఆల వరి వాగూ ఏంత బాగ ర్‌2 
ఓ దలిత యువత అక ములుకో =. 58 
మహిళా పథకాలు ప్రశంసనీయం........౬౬౬౬౬౬౪౬౬22౪ ర్‌4 
పరీక్షల్లో విజయానికి దగ్గరి దారులుండవు .............. ర్‌ర్‌ 
పసకరరిన 57 


తెలంగాణ 


TANS 
93౩ కోట్ల చేప పిల్లలు .. 34 
20 కోట్ల రొయ్య పిల్లలు 


రాష్ట్ర సమాచార, పొరసంబంధాల 
శాఖ ప్రచురిస్తున్న 

“'తెలంగాణి మాసపత్రికను 

పోస్టల్‌ ద్వారా తమ చిరునామాకు 
పొందగోరువారు 

వార్షిక చందా bn.220 
చెల్లించి పొందవచ్చు. 


'తెలంగాణ' మాసపత్రిక తెలుగు, ఊర్టు భాషలలో 
వెలువడుతున్నందున పాఠకులు తమకు ఏ భాషా పత్రిక 
(తెలుగు/ఉర్టూ) కావాలో స్పష్టంగా తెలియజేయాలి. 
చందాదారులు తమ చిరునామాను స్పష్టంగా ఇంటి 
పూర్తి అడ్రస్‌, పిన్‌కోడ్‌ నెంబర్‌తో సహా తెలియచేయవలెను. 
డి.డి. రూపంలో ఈ క్రింది చిరునామాకు పంపించవలెను. 


చందా పంపించవలసిన మా చిరునామా; 


అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, కమిషనర్‌ కార్యాలయం, 
సమాచార, పార సంబంధాల శాఖ, సమాచార భవన్‌, 
ఎ.సి.గార్ట్స్‌, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ 500028 
వివరాలకు 040-23399048, 23398104 


ఎక్స్‌టెన్షన్‌ 148 నంబరులో సంప్రదించవచ్చు. 
- చీఫ్‌ ఎడిటర్‌ 


సివిల్స్‌లో మెరిసిన 


తెలంగాణ యువత 


సివిల్‌ సర్వీసెస్‌ (యుపీఎస్‌సీ) పరీక్షల్లో తెలంగాణ యువత జయ కేతనం 
ఎగురవేసింది. 2020 సంవత్సరం సివిల్‌ సర్వీసెస్‌ తుది ఫలితాల్లో 
హైదరాబాద్‌కు చెందిన శ్రీజ జాతీయస్థాయిలో 20వ ర్యాంకు సాధించి రాష్ట్ర 
ప్రాభవాన్ని చాటింది. మొత్తంగా రెండు తెలుగు రాష్టాల నుంచి 30 మంది 
అభ్యర్థులు ర్యాంకులు సాధించి సివిల్స్‌కు ఎంపికయ్యారు. ముఖ్యంగా తెలంగాణ 
నుంచి విజయం సాధించిన వారిలో హైదరాబాద్‌ ప్రగతి నగర్‌కు చెందిన మౌనిక 
75వ ర్యాంకు సాధించింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన కంకణాల 
రాహుల్‌రెడ్డి 218వ ర్యాంకు, అందాసు అభిషేక్‌ 616వ ర్యాంకు సాధించారు. 
హన్మకొండ జిల్లాకు చెందిన ఆడెపు వర్షిత 413వ ర్యాంకు సాధించారు. 


* 20వ ర్యాంకు సాధించిన శ్రీజ మాట్లాడుతూ ఉస్మానియా 
మెడికల్‌ కళాశాల నుంచి 2019లో మెడిసిన్‌ పూర్తి చేసినట్లు 
తెలిపారు. మెడికల్‌ సైన్స్‌ ఆప్పనల్‌గా సివిల్స్‌కు 
ప్రిపేరయ్యానని తెలిపారు. తాను ఆడుతూ, పాడుతూ సివిల్స్‌ 
పూర్తి చేశానని, ఇష్టపడితే కష్టమనిపించదని అన్నారు. 1 
సివిల్స్‌ సిలబస్‌ కూడా తాను చదువుతున్న కొద్ది ఆసక్తిని రేకెత్తించిందన్నారు. 
“నేను కలెక్టర్‌ కావాలని మా నాన్న శ్రీనివాస్‌ నన్ను ఎంతగానో 
ప్రోత్సహించారు” అని శ్రీజ తెలిపారు. 


+ ఐఎఎస్‌ కావాలన్నది తన లక్ష్యమని 218వ ర్యాంకు 
సాధించిన కంకణాల రాహుల్‌రెడ్డి తెలిపారు. తనకు మొదటి 
ప్రయత్నంలో తాను అనుకున్న ర్యాంకు రాలేదని, రెండవ 
ప్రయత్నంలో విజయం సాధించానని తెలిపారు. నాన్న 
ఎల్‌ఐసీ ఏజెంట్‌ కాగా, అమ్మ గృహిణి అని తెలిపారు. 


+ 413వ ర్యాంకు సాధించిన ఆడెపు వర్షిత మాట్లాడుతూ.. 
“మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్న 
రాజకట్టమల్లు చిన్న టిఫిన్‌ సెంటర్‌ నడుపుతుంటారు. అమ్మ 
రాధారాణి గృహిణి. టైలరింగ్‌ చేస్తూ నన్ను, అక్కను ళో న 
చదివించారు. మాది హన్మకొండ జిల్లా సూర్యరాయపుర” fae 
అని తెలిపారు. నేను 2017లో సీవీఐటీలో బీటెక్‌ చేశాను. "ో 
సివిల్స్‌ రాయడం ఇది మూడో సారి. ఈసారి ఢిల్లీలో పది నెలల పాటు 
శిక్షణ తీసుకున్నాను. 413వ ర్యాంకుతో ఐపీఎస్‌ వచ్చే అవకాశం ఉంది. 
కానీ నా లక్ష్యం ఐఏఎస్‌ కొట్టడం. అందుకే మరోసారి సివిల్స్‌ రాయాలను 
కుంటున్నాను. అని చెప్పింది. 


+ ఐఎఎస్‌ కావడమే తన లక్ష్యమని, ఇప్పుడు తనకు వచ్చిన ర్యాంకు 616తో 
ఐఎఎస్‌ రాదని, అందుకే మరోసారి సివిల్స్‌ రాయాలనుకుంటున్నానని 616 
ర్యాంకు సాధించిన హైదరాబాద్‌కు చెందిన అందాసు అభిషేక్‌ తెలిపారు. 


రాష్టం నలుదిక్కుల్లో ద౪తబంధు 


ఉద్యమ స్పూర్తితో పథకం అమలు 


కరరజ్రారాజాదై. వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పు దిక్కున వున్న 
మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి 
నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట- 
కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్‌ నియోజక 
వర్గంలోని నిజాం సాగర్‌ మండలం, ఈ నాలుగు మండలాల్లో దళితబంధు 
పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నామని సీఎం తెలిపారు. 

దళితబంధు పథకాన్ని ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న 
వాసాలమర్రి, హుజూరాబాద్‌లలో ప్రకటించిన విధంగా నిధులను విడుదల 
చేసామన్నారు. నాలుగు జిల్లాలకు చెందిన నాలుగు మండలాల్లో కూడా రెండు 


అక్టోబర్‌ 2021 


మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని 
సీఎం ప్రకటించారు. ఈ మండలాలకు చెందిన అధికారులు 
గ్రామాలకు తరలాలని సీఎం స్పష్టం చేశారు. 

దళితబంధు పథకం దేశంలోనే మునుపెన్నడూ, ఎవరూ 
చేయని వినూత్న ఆలోచన. ఈ పథకానికి రూపకర్తలం, 
కార్యకర్తలం మనమేనన్నారు. పథకాన్ని విజయవంతం 
చేయడం ద్వారా దేశ దళిత జాతి అభ్యున్నతికి బాటలు 
వేసినవారమౌతామని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం 
కూడా వివక్షకు వ్యతిరేకంగానే సాగిందని, దళితబంధును 
ఉద్యమంగా అమలు చేయడంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే 
ఇమిడి వున్నదని సీఎం తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “దళితబంధుకు 
రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగింది. దళిత ఎంపవర్‌ 
మెంట్‌ కింద 1000 కోట్ల రూపాయలను కూడా నేనే 
స్వయంగా అసెంబ్లిలో ప్రకటించిన. వివిధ పార్టీలు, వివిధ 
రంగాలకు చెందిన దళిత పెద్దలు, మేధావులతో దఫ 
దఫాలుగా చర్చించిన తర్వాత దళితబంధు కార్యక్రమానికి 
అమలు రూపకల్పన జరిగింది. ఎదైనా మండలాన్ని లేదా 
నియోజకవర్గాన్ని సంపూర్ణంగా తీసుకుంటే బాగుంటుందని 
సలహాలు, సూచనలు వచ్చాయి, అందులో భాగంగానే 
హుజూరాబాద్‌లో దళితబంధు పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభ 
మయ్యింది. ఇదేదో రోటిన్‌ వ్యవహారం కాదు. గతంలో ఏ 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయని 
కార్యక్రమం ఇది” అని సీఎం తెలిపారు. 

కశ్మీర్‌ నుండి కన్యాకుమారి దాకా వివక్ష ఆర్తి, బాధతో 
వున్న వర్గం ఎదైనా వుందంటే అది దళిత జాతేననే 


౬ క l i= ట్‌ త 
ey ie Sait} 


విషయాన్ని అనేక జాతీయ అంతర్జాతీయ కంపేరిటివ్‌ స్టడీలు నివేదికలు 
అందించాయని సీఎం అన్నారు. స్వాతంత్రానంతరం అరకొర అభివృద్ధి తప్పితే, 
దళిత గూడాల్లో గుణాత్మకమైన మార్పు ఇంకా రాలేదన్నారు. ఒక కుటుంబంలో 
ఎవరికైనా ఆపద వస్తే ఎటైతే ఆదుకుంటామో అదే స్ఫూర్తితో దళితులను యావత్‌ 
సమాజం బాగు చేసుకోవాల్సిన బాధ్యత వుందని సీఎం అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించుకుని అమలు చేస్తున్న పథకం 
దళితబంధు అని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడైతే వివక్ష విపరీతంగా వుంటుందో 
అక్కడ మేలుకొలుపు వుంటుందని, అట్లా చైతన్యం పొందిన వారే పోరాటం చేసి 
100 శాతం విజయాన్ని సాధిస్తారని సీఎం తెలిపారు. తాను మలిదశ తెలంగాణ 
ఉద్యమం ప్రారంభించడంకన్నా ముందే ఇదే విషయాన్ని 1996 లో ఎస్‌ఆర్‌ఎస్పీ 
కాలువ మీద ప్రజలతో స్పష్టం చేశానన్నారు. అనుకున్నట్లే వివక్షకు గురైన నాటి 
తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి విజయాన్ని సాధించామని సీఎం తెలిపారు. 
స్వరాష్ట్రంలో అనేక రంగాల్లో దేశం గర్వించదగ్గ అభివృద్ది, సంక్షేమం సాధించామని 
ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే ఉద్యమ స్ఫూర్తిని దళితుల అభ్యున్నతి కోసం దళిత 
బంధు పథకం ద్వారా కొనసాగించాలన్నారు. ఎదైనా ఒక్కరోజుతోనే సాధ్యం కాదని, 
దశలవారీగా విజయాన్ని చేరుకుంటామన్నారు. దశలవారీగా రాష్ట వ్యాప్తంగా 
బడ్జెట్‌ లో నిధులు కేటాయించుకుని పథకాన్ని అమలు చేస్తామన్నారు. 


దళితుల అభ్యున్నతి కోసం అధికారులు పేరంటల్‌ అప్రోచ్‌ తో పనిచేయాలని 
సీఎం అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల వివక్షకు గురవుతూ అన్ని 
రంగాల్లో వెనుకబడిన దళితులను దళితబంధు పథకం ద్వారా తల్లిదండ్రుల్లాగా 
ఆదుకోవాలన్నారు. వారితో అధికార దర్చంతో కాకుండా కన్నబిడ్డను ఎటైతే 
తల్లిదండ్రులు, ఆలనా పాలనా చూస్తారో ఆ పద్ధతిలో వ్యవహరించాలన్నారు. 
సమన్వయకర్తల్లాగా కలిసి పనిచేయాలన్నారు. దళితుల్లో ఈ సందర్భంగా ఒక 
విశ్వాసాన్ని పాదుకొల్పాన్నారు. అధికారులు దళితుల అభివృద్ధి కోసం లీనమై 
కష్టించి పనిచేయాలన్నారు. దళితబంధు పథకాన్ని తన భూజాల మీద మోయాల్సిన 
సమయం విద్యావంతులైన దళిత యువతకు ఆసన్నమయిందన్నారు. దలిత య- 
ంవతను ఈ పథకంలో భాగాస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. 
ఈ పథకంలో సపొర్చు స్రక్చర్‌ ఏర్పాటు చేయడం గొప్ప విషయ మన్నారు. 
ఇందుకోసం రక్షణ నిధిని ఎర్పాటు చేసిన విషయం సీఎం వివరించారు. 


ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను 
గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్‌ ఏర్పాటు 
చేయనున్నట్లు సీఎం పునరుద్దాటించారు. మెడికల్‌ షాపులు, 
ఫర్టిలైజర్‌ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్‌ డీలర్‌షిప్‌ 
లు, ట్రాన్స్‌పోర్టు పర్మిట్స్‌, మైనింగ్‌ లీజులు, సివిల్‌ 
కాంట్రాక్టర్స్‌, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, బారు, వైన్‌ 
షాపులు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా, 
దళితబంధు ద్వారా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడు 
తుందన్నారు. “అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగు 
పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం” అని స్పష్టం చేశారు. 

దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి 
చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ ఒక 
దుష్ప్రచారమేనని సవల స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం 
వచ్చిన దగ్గర్నుంచి అంబేద్కర్‌ మహాశయుడు తీసుకువచ్చి 
అందించిన ఫలాలు తప్పితే దళితుల జీవితాల్లో 
గుణాత్మకమైన మార్పేమి జరుగలేదన్నారు. దళితబంధు 
పథకం అమలు తీరు అందుకు అనుసరించాల్సిన 
పద్ధతులు, విధి విధానాల గురించి అధికారులు 
వివరించారు. మొదటిదశలో పథకం అమలు పటిష్టంగా 
జరగాలన్నారు. రెండవ దశలో పథకం పర్యవేక్షణ 
కీలకమన్నారు. దీనికి గాను జిల్లా కలెక్టర్లు, దళితబంధు 
కమిటీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి 
లబ్బిదారుని కుటుంబానికి ప్రత్యేక దళితబంధు బ్యాంక్‌ 
అకౌంట్‌ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. గ్రామం, 
మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో 
దళితబంధు కమిటీలు వుంటాయని సీఎం అన్నారు. రాష్ట్ర 
వ్యాప్తంగా కమిటీల ద్వారా లక్షకు పైగా దళిత బిడ్డలు దళిత 
జాతి సంరక్షణను తమ భుజాల మత చెనుకొని నిర్వ 
హించనున్నారని సీఎం పేర్కొన్నారు. తమ జాతి అభివృద్ధికి 
తామే స్వయంగా భాగస్వాములను చేయడం ఈ పథకం 


తి తెలంగాణ 


7 


గో అక్టోబర్‌ 2021 


గొప్పతనమన్నారు. ఈ కమిటీల నుంచి ఎన్నిక కాబడిన వారే రీసోర్స్‌ పర్సన్లుగా 
పనిచేస్తారన్నారు. పథకాలను ఎంచుకునే క్రమంలో పునరావృతం కాకుండా, 
లాభసాటిగా వుండేలా చూసుకోవాలన్నారు. 

అశావహ దృక్పథానికి బాటలు వేస్తేనే చక్కటి తెలంగాణ అభివృద్ధికి బాటలు 
పడతాయని సీఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్షాన్ని విస్మరించ 
లేదన్నారు. బ్రాహ్మణులు తదితర అ(గ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని 
అభివృద్ధి పరిచే కార్యక్రమాలను అమలు పరుస్తున్నామన్నారు. కులం, మతం 
అనే తేడా లేకుండా రైతు బంధు పథకాన్ని అన్ని వర్గాలకు అమలుచేస్తున్నామని 
సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని వర్గాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్న రాష్ట్ర 
ప్రభుత్వం, నేడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చర్యలు చేపట్టిందన్నారు. అందులో 
భాగంగానే దళితబంధు అమలుకోసం ప్రయోగాత్మకంగా నాలుగు మండలాలను 
ఎంపిక చేశామన్నారు. దళిత జాతి అభివృద్ధిలో మీరు చాలా గొప్ప పాత్రను 
పోషిస్తారని ఆశిస్తున్నానని, సమావేశంలో పాల్గొన్న నాలుగు జిల్లాల 
ప్రజాప్రతినిధులు, అధికారులనుద్దేశించి సీఎం అన్నారు. 

అధికార దర్పంతో కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా పని 
చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధిని సాధించి తీరుతామని తనకు 
విశ్వాసం వుందన్నారు. దళితబంధు ద్వారా అందించే ఆర్థిక సహాయం బ్యాంకు 
లోను కాదు. తిరిగి చెల్లించాల్సిన పని లేదు. ఇది ఫలానా పనిచేయాలనే ఒత్తిడి 
లేదు. వచ్చిన పని, నచ్చిన పనిని చేసుకోవచ్చనే విషయాలను క్షేత్ర స్థాయిలో 
ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలోని అధికారులకు సీఎం స్పష్టం 
చేశారు. 


స్పందన అద్భుతం 


ఇప్పటికే దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుగా కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ 
నియోజకవర్గంలో అమలవుతున్న నేపథ్యంలో, క్షేత్ర స్థాయి అనుభవాలను 
సమావేశానికి వివరించాల్సిందిగా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ను సీఎం 
ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు దళితబంధు అమలు తీరు తెన్నులను 
కలెక్టర్‌ వివరించారు. క్షేత్ర స్థాయిలో పథకం పట్ల తమకు సానుకూలంగా 
అద్భుతమైన స్పందన వచ్చిందని కలెక్టర్‌ వివరించారు. ప్రత్యేక ఆహ్వానితునిగా 
హాజరయిన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, దళిత ప్రజల మనోభావాలను, అధికార 
యంత్రాంగం అనుభవాలను సమావేశానికి వివరించారు. 

ఈ సందర్భంగా ఎంపిక కాబడిన మండలాల, నియోజకవర్గాల, జిల్లాల 
మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలను 
సీఎం సేకరించారు. దళిత బంధు పథకం ద్వారా దళిత జాతిని ఆర్థికంగా 
నిలదొక్కుకునే దిశగా నడిపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వక్తలు 
అభిప్రాయపడ్డారు. సీఎం చేపట్టిన దళిత బంధు పథకం, దళితులను వ్యాపార 
వర్గంగా మలుస్తుందని సమావేశం విశ్వాసం వ్యక్తం చేసింది. సీఎం ఆలోచనలకు 
అనుగుణంగా తాము దళిత బంధు విజయవంతానికి క్షేత్ర స్థాయిలో కృషి 
చేస్తామని సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు. 


బడ్జెట్‌లో 20వేల కోట్లు 


“వచ్చే దిడాదు నుండి బడ్జెట్‌లో దళితబంధు పథకం కోసం రూ. 20 వేల 
కోట్లకు తగ్గకుండా కేటాయించాలని ఆలోచన వుంది. ఆ లెక్కన సంవత్సరానికి 
రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. పరిస్థితులు 


అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పొతాము, ఆ 
తరువాత వరుస క్రమంలో ఇతర కులాల్లోని పేదలకు ఈ 
పది లక్షల సహాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి 
వుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అన్ని వర్షాల 
ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశాం. రైతు బంధు 
సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దలితులెవరూ 
అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే తమకు కూడా మేలు 
చేయాలని మాత్రమే దళితజాతి (ప్రజలు కోరుకున్నారు. 
ఇప్పుడు దళీతబంధు పథకం అమలు విషయంలో కూడా 
మిగతా వర్గాలు అదే స్థాయిలో సహకరించాలని” సీఎం 
పేర్కొన్నారు. 

దళశితబంధు పథకం కింద డైయిరీ యూనిట్స్‌ కు 
స్పందన ఎక్కువగా వస్తున్నందున ఎస్సీ వెల్ఫేర్‌ డిపార్ట్‌ 
మెంట్‌, పశుసంవర్ధక శాఖ, ప్రభుత్వ సహకార డైయిరీలతో 
ఒక జాయింట్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ 
ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి 
ఆదేశించారు. తెలంగాణ ప్రజలు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ 
ప్రకారం సగటున ఎన్ని పాలను వినియోగించాలి? ప్రస్తుతం 
ఎంత వినియోగిస్తున్నారు? రాష్టంలో పాల ఉత్పత్తి ఎంత 
జరుగుతోంది? బయటి రాష్ట్రాల నుండి ఎంత దిగుమతి 
చేసుకుంటున్నారు? అనే అంశాలమీద సమీక్ష జరిపి 
దళితబంధులో డైయిరీ యూనిట్లను ప్రొత్సహించడానికి 
తగిన కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ డైరీ 
యూనిట్లను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. 

(ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 
అధ్యక్షతన, రాష్టం నలుమూలల్లోని నాలుగు మండలాల్లో 
దళితబంధు పథకం అమలు - అత్యున్నత స్థాయి 
సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాలుగు 
మండలాలకు చెందిన జిల్లాల మంత్రులు, వెంట ఎమ్మెల్సీ, 


ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. 

ఎస్సీ కులాల సంక్షేమం అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం 
జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, నల్లగొండ జిల్లా మంత్రి గుంటకండ్ల 
జగదీష్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, 
వి. శ్రీనివాస్‌ గౌడ్‌, నిజామాబాద్‌ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, తుంగతుర్తి 
శాసనసభ్యులు గాదరి కిశోర్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి 
ఎమ్మెల్యే గుర్మ జైపాల్‌ యాదవ్‌, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జుక్కల్‌ ఎమ్మెల్యే 
హనుమంతు షిండే, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ గోరటి 
వెంకన్న సీనియర్‌ దళిత రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి 
నర్సింహులు, ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌ 
పర్సన్లు లింగాల కమల్‌ రాజ్‌, డి. శోభ, పి. పద్మావతి బంగారయ్య, జి. దీపిక 
పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ 
సెకైటరీ నర్సింగ్‌ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, సీఎం ఓవస్టి ప్రియాంక 
వర్గీస్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఫైనాన్స్‌ రామకృష్ణారావు, ఎస్సీ డెవలప్‌మెంట్‌ 
కార్యదర్శి, సీఎం సెక్రటరీ రాహుల్‌ బొజ్జా, ఎస్సీ కార్పోరేషన్‌ ఎండి 
ప కరుణాకర్‌. తిఎస్‌ఎస్‌ ఎండి బీటి. వెంకటేశ్వర్‌ రావు, కరీంనగర్‌ జిల్లా 
కలెక్టర్‌ ఆర్‌.వి. కర్ణన్‌, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వి.పి గౌతమ్‌, సూర్యాపేట్‌ కలెక్టర్‌ 
టి. వినయ్‌ కృష్ణారెడ్డి, జితేష్‌ వి.పాటిల్‌, పి. ఉదయ్‌ కుమార్‌ తదితరులు 
పాల్గొన్నారు. 


[il 


సన్నాహక సమావేశంలో వక్తల అభిప్రాయాలు: 


దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చే పథకం దేశంలో ఎక్కడా లేదు: 

ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం అందించే పథకం 
దేశంలో ఎక్కడా లేదని సిఎల్సీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క 
అన్నారు. దళితబంధు పైలట్‌ ప్రాజెక్టు మండలాల్లో రాజకీయాలకు అతీతంగా 
తన మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసినందుకు 
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు తన 
నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దలితబంధు పథకం అమలు కోసం 
తన శాయశక్తుల కృషిచేస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసే 
ఎరువుల షాపులు, మీ సేవా కేంద్రాలు, వైన్‌ షాపులు, బారు షాపులు, మెడికల్‌ 
షాపులు తదితర వాటిల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కేటాయించడం చాలా 
ఉపయోగపడుతుందన్నారు. పరిశ్రమల శాఖను కూడా ఈ పథకంలో 
భాగస్వామ్యం చేయాలని సీఎంను కోరారు. పౌట్టీ ఫీడ్‌, డైరీ ఫీడ్‌ వంటి వాటిని 
కూడా ఈ పథకం కింద పరిశీలించాలని కోరారు. 


ఇంత మంచి పథకం ఎవరూ పెట్టలేదు: మోత్కుపల్లి నర్సింహులు 


తన రాజకీయ జీవితంలో పదిమంది ముఖ్యమంత్రులను చూశానని, దళితుల 
అభ్యున్నతి కోసం ఇంత మంచి పథకాన్ని ఎవరూ పెట్టలేదని మాజీ మంత్రి 
మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితబంధు ప్రేమ బంధు అని, ఒక 
చరిత్రకారుడు మాత్రమే ఇలాంటివి చేయగలుగుతారని, ఆ చరిత్రకారుడు సీఎం 
కేసీఆర్‌ అని అన్నారు. దళితబంధు పథకం రూపకల్పనలో తనను 
ఆహ్వానించడం, నిర్ణయాల్లో భాగస్వామిని చేయడం అదృష్టంగా 
భావిస్తున్నానన్నారు. ఈ పథకం అంటరానితనం నుండి దళితులను విముక్తి 
చేస్తుందని, ఆర్థిక దరిద్రం నుండి బయటపడేస్తుందన్నారు. ఇలాంటి పథకాల 
వల్ల అంబేద్మర్‌ ఆశయం నెరవేరుతుందని, ఈ పథకం దేశంలొ ఒక సంచలనాన్ని 


సృష్టిస్తుందన్నారు. గతంలో ప్రభుత్వాలు దళితులకు భిక్షం 
వేసినట్లుగా చిన్న చిన్న పథకాలు అమలు చేశాయని, 
ఒకేసారి రూ. 10 లక్షలు ఎవ్వరూ ఇవ్వలేదని మోత్కుపల్లి 
అన్నారు. ఈ పథకం విషయంలో రాజకీయాలకు 
అతీతంగా అందరూ మద్దతిస్తున్నారని అన్నారు. ఈ 
సందర్భంగా ముఖ్యమంత్రికి చేతులెత్తి దండం పెడ్తున్నానని 
మోత్కుపల్లి భావోద్వేగానికిలోనయ్యారు. 


వందేళ్ళ మాలపల్లి ప్రాసంగికత దళితబంధుకున్నది: 
గోరటి వెంకన్న 


సన్నాహక సమావేశంలో పాల్గొన్న క్ర ఎమ్మెల్సీ గోరటి 
వెంకన్న దళిత బంధు ప్రాశస్త్యాన్ని చారిత్రక ఆధారాలతో 
వివరించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన పథకం దళితుల 
జీవితాల్లో విప్లవాత్మకమార్చుకు నాంది పలకనున్నదన్నారు. 
కవితాత్మకంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 


“పాతిన వెలిశిల పాదులో ప్రగతి లిపి మొలిసింది 

నరకబడ్డ చెట్ల వేర్లు నదక నేర్చుకుంటున్నవి 

ఏ జాతుల జ్ఞానం చే భరత జాతి వెలిగిందో 

ఏ చేతుల నలువ వల్ల ధరణి మైల తొలగిందో 

ఆ వెలివాడల త్యాగాలకు ప్రతిరూవం అంబేద్యర్‌ 

మలి వేకువ యాగానికి (శీకారం కేసీఆర్‌” 

అని కవితాత్మకంగా న్ఫందించారు. 

ఈ సందర్భంగా గోరటి మాట్లాడుతూ.. “దళితుల పట్ల 
కొనసాగుతున్న సామాజిక అసమానతతో పాటు ఆర్థిక 
అసమానత కూడా తొలగిపోవాల”ని ప్రముఖ రచయిత 
ఉన్నవ లక్ష్మీనారాయణ నాదే కాంక్షించారని తెలిపారు. 
ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి వందేళ్ళు పూర్తికావస్తున్న 
సందర్భంలో మాలపల్లి ప్రాసంగికత దళితబంధు పథకం 
అమలు సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సి 
వున్నదన్నారు. 

గుర్రం జాషువాకు అర్థ శతాబ్దికి ముందే మంగినపూడి 
వెంకట శర్మ తన నిర్యుద్ధ భారతం అనే పద్యకావ్యంలో 
“సనాతన భారతానికి అంటరానితనం చీడలాంటి కళంకం” 
అని పేర్కొన్నారు. జఠప్రోలు సంస్థానం వనపర్తి సంస్థానా 
దీశులు నాటి కాలం నుంచి దళిత వర్గాల అభివృద్ధికి కొన్ని 
చర్యలు తీసుకున్నా, దళితుల సమగ్రాభివృద్ధికి తెలుగు 
నేలమీద నుంచి విప్లవాత్మకంగా పాటుపడిన ఒకే ఒక 
ప్రజాస్వామిక నేత సీఎం కేసీఆర్‌ అని గోరటి అన్నారు. ఈ 
నేపథ్యంలోంచి పరిశీలించి దళితబంధు పథకానికి అగ్రకుల 
మేథావులు కూడా మద్దతివ్వాల్సిన చారిత్రక సందర్భ 
మన్నారు. ఉత్తర (ప్రదేశ్‌లో దళితుల పరిస్థితి ఘోరంగా 
వున్నదని, తెలంగాణలో అమలవుతున్న దళితబంధు దేశ 
దళితజాతి అభ్యున్నతికి బాటలు వేయడం ఖాయమని 
వెంకన్న తన అభిప్రాయాన్ని వినిపించారు. ® 


రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి మద్యం 
దుకాణాలలో గౌడకులస్ట్థులకు 15శాతం, 
ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు ర్‌శాతం 
దుకాణాలు కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం 
q నిర్ణయించింది. దళిత బంధు కింద 
లబ్ధిదారులకు వైన్‌షాపుల్లో కూడా రిజర్వేషన్‌ 
కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 
ప్రకటించినందున మంత్రివర్గం తీసుకున్న ఈ 
నిర్ణయానికి ప్రాధాన్యత లభించింది. 


ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి 
భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక 
నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న 
సమస్యల పరిష్కారానికి, పోడుభూముల సమస్యలపైన, కొత్త 
జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లలో సమస్యలపైన మొత్తం మూడు 
మంత్రివర్గ ఉపసంఘాలను కూడా నియమిస్తూ మంత్రి మండలి 
నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చించి, పలు 
తీర్మానాలు కూడా చేశారు. తొలుత రాష్ట్రంలో కరోనా పరిస్థితి, 
నియంత్రణపై మంత్రి వర్గం చర్చించింది. 


పూర్తి అదుపులో 'కరోనా” 


ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో 
కేబినెట్‌ ఆరా తీసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, 
తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్‌కు సమాచారం అందించారు. 
ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి 
సమాచారాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు 
పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య 
శాఖాధికారులు వివరించారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా 
కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని వారు కేబినెట్‌ 
కు వివరించారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్‌, టెస్ట్‌ కిట్స్‌, వ్యాక్సినేషన్‌ 
అందుబాటులో ఉన్నాయని వివరించారు. 

2 కోట్ల వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, ఇప్పటివరకు 2 కోట్ల, 56 వేల 159 


a 
a 


డోసులు అందించారని వారిలో 1 కోటి 45 లక్షల 19 
వేల 909 మొదటి డోసు, 55 లక్షల 86వేల 250 
మందికి రెండు డోసులు ఇవ్వటం జరిగింది. స్పెషల్‌ 
వ్యాక్సినేషన్‌ (డైవ్‌ కింద ప్రతి గ్రామ, మండల, జిల్లా 
స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్‌ అధికారులు, 
సర్పంచులు, ఎంపిటీసిలు, జద్చిటీసిలు, ఎంపిపి, జడ్పీ 
ఛైర్‌పర్సన్‌, ఎంఎల్‌ఏలు, ఎంఎల్సీలు తదితర 
ప్రజాప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించాలని, 
మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో 
విజయం సాధించాలని, ప్రతిరోజు 3 లక్షల వరకు 


టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, 
ప్రజాప్రతినిధులను కేబినెట్‌ నిర్ధేశించింది. 

కొత్త మెడికల్‌ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి 
కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌ అండ్‌ బి, వైద్యారోగ్య శాఖను 
కేబినెట్‌ ఆదేశించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల 
నిర్మాణ ఏర్పాట్లపై కేబినెట్‌ సమీక్షించింది. ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై 
సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం 
జరగాలని కేబినెట్‌ ఆదేశించింది. గతంలో 130 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ 
ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే వుందేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్‌ టన్నులకు 
పెంచుకున్నామని, దీనిని మరింత పెంచి 550 మెట్రిక్‌ టన్నులకు చేరుకునేలా 
చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కేబినెట్‌ ఆదేశించింది. 

ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా 
ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్‌కు వివరించారు. 183 కోట్ల ఖర్చుతో బెడ్స్‌, 
మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు 5200 బెడ్డు, 
ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు 
తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృద్ధి 
కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి కేబినెట్‌ ముందుకు 
తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించిది. 


వ్యవసాయ అంశాలపై చర్చ 


వర్షపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగయిన భూమి 
వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాలపై 
కేబినెట్‌ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోలుపై అందుకు 
మార్కెటింగ్‌శాఖ సన్నద్ధత పై సె కేబినెట్‌ చర్చించింది. పోడు భూముల సమస్యలపై 
పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకై కేబినెట్‌ సబ్‌ కమిటీ 
నియామకం జరిగింది. ఈ సబ్‌ కమిటిలో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఛైర్మన్‌గా, 
మంత్రులు జగదీశ్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, అజయ్‌ కుమార్‌లు సభ్యులుగా 
వ్యవహరిస్తారు. 

కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఇతర పోలీస్‌ స్టేషన్లలోని 
సమస్యలు, అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ నియమిస్తూ 
కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ 
నేతృత్వంలో మంత్రులు హరీష్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల 
ప్రశాంత్‌ రెడ్డి, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్ర కరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ 
అజయ్‌ కుమార్‌లు సభ్యులుగా ఉంటారు. 

సెప్టెంబర్‌ 24వ తేదీ నుండి శాసనసభ, మండలి సమావేశాలు 
నిర్వహించాలని రాష్ట కేబినెట్‌ నిర్ణయించింది. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న 
సమస్యల పరిష్కారానికై మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, తలసాని 
(శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ వ నిరంజన్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కూడిన 
కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామ్‌ దురకూ 
వచ్చే యేడాది నుంచి దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, 
ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం పటాలంతాలు కేబినెట్‌ 
నిర్ణయించింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాడయిన ర 
మరమ్మతుకు ఈ సంవత్సరం ఇప్పటికే క రూ. 300 కోట్లకు 
అదనంగా మరో రూ.100 కోట్లు కేబినెట్‌ కేటాయించింది. ఈ మేరకు 
పంచాయితీ రాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసిన కేబినెట్‌. రాజా బహద్దూర్‌ 


వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ వారి విజ్ఞప్తి మే- 
రకు, నారాయణగూడలో బాలికల వసతి గృహ నిర్మాణం 
కోసం 1,261 గజాల స్థలాన్ని కేటాయించింది. 


ఇరిగేషన్‌ పై కేబినెట్‌ చర్చ, తీర్మానాలు: 


సంగారెడ్డి, ఆందోల్‌, జహీరాబాద్‌, నారాయణ్‌ ఖేడ్‌ 
నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు 
అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు 
మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సంగమేశ్వర ఎత్తిపోతల 
పథకానికి సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 
టిఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్‌, ఆందోల్‌, 
సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు 
సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ 
పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 
231 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు 
రూ.2,658 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రి మండలి 
ఆమోదం తెలిపింది. 

బసవేశ్వర _ ఎత్తిపోతల 


పథకానికి సింగూరు 


జలాశయం ఎడమ వైపు నుంచి 8 టిఎంసీల నీటిని 


ఎత్తిపోసి నారాయణ్‌ ఖేడ్‌, ఆందోల్‌ నియోజకవర్గాల్లో 
1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని 
ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ 
నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 166 గ్రామాలకు 
సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ. 1,774 కోట్ల 
పరిపాలన అనుమతికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా 
రుణాలు పొందడానికి కూడా మంత్రివర్గం సాగునీటి 
శాఖకు ఆమోదం ఇచ్చింది. కాళేశ్వరం (ప్రాజెక్టు ప్యాకేజి 
15, 16లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 
నిర్మాణమౌతున్న నృసింహసాగర్‌ (బస్వాపూర్‌ 
జలాశయం)కు నాబార్డు ద్వారా రూ.2051. 14 కోట్ల 
రుణం పొందడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 


న. టి రంగానికి మరింత జోష్‌ 


) ముడుంబై మాధవ్‌ 


రతదేశపు 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అప్పటి జాతీయ, 
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకించి ఐటీ, అనుబంధ రంగాల 
స్థితిగతుల్ని పరిగణినలోకి తీసుకుని రాష్ట్ర ఐసీటీ విధానం, ఇతర అనుబంధ 
విధానాలను 2016లో విడుదల చేసింది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, 
ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు దార్శనికత, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి 
జయేష్‌ రంజన్‌ మొదలుకొని విభాగాధిపతులు, ఉద్యోగులు ఈ విధానాలను 
సమర్థంగా అమలు చేయడంతో గడచిన ఐదేళ్ల కాలంలో ఐటీ, ఐటీఈఎస్‌, 
ఎలక్రానిక్స్‌ రంగాలలో ఒక ప్రబల శక్తిగా, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా 
తెలంగాణ రాష్టం అవతరించింది. 
తెలంగాణ రాష్టం అయిదేళ్లలో ఐసీటీ విధానం ద్వారా నిర్దేశించుకున్న 
లక్ష్యాలను మించి మెరుగైన ఫలితాలు సాధించింది. 2013-14లో 57,528 
కోట్లుగా ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 2020-21 సంవత్సరానికి 
1,45,522 కోట్లకు చేరింది. గత ఐదేళ్లకు గాను భారతదేశపు రాష్ట్రాలలో 
అత్యధిక ఐటీ ఎగుమతుల వృద్ధి రేటుని తెలంగాణ నమోదు చేసింది. భారత 
దేశపు ఐటీ రంగం స్తూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు గత 
మూడేళ్లుగా రెట్టింపుకంటే ఎక్కువగా ఉన్నది. ఇదే కాలానికి రెండున్నర లక్షలకు 
పైగా ఉద్యోగాలను ఐటీ రంగం కల్పించింది. దీనికి అదనంగా 8 లక్షల 


ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పరోక్షంగా సృష్టించ 
బడ్డాయి. ఎలక్రానిక్స్‌ రంగంలో కొత్తగా లక్షన్నర 
ఉద్యోగాలు రాగా భారతదేశపు ఎలక్రానిక్స్‌ రంగ 
ఉత్పాదకతలో తెలంగాణ 7 శాతం వాటాను 
కలిగియున్నది. అనేక ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక సంస్థలు 
తెలంగాణలో తమ కార్యకాలపాలు ప్రారంభించాయి లేదా 
విస్తరించాయి. 

అంకుర పరిశ్రమలకు, ఆవిష్కరణలకు తోద్చాటునిచ్చే 
వ్యవస్థలను మొదటి ఐసీటీ విధానం కింద తెలంగాణ ఈ 
అయిదేళ్లలో నిర్మించింది. దీనిద్వారా 1500 అంకుర 
పరిశ్రమలు లబ్ది పొందగా 1800 కోట్ల రూపాయలు 
నిధులు సమీకరించబడ్డాయి. సుమారు మూడు లక్షల 
మంది ఉద్యోగార్థులకు, విద్యార్థులకు తెలంగాణ అకాడమీ 
ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (TASK) నైపుణ్య శిక్షణ 
ఇచ్చింది. దేశంలోనే అత్యధిక ఉద్యోగ నియమకాలకు 
దోహదపడ్డ ప్రభుత్వ కార్యక్రమంగా టాస్క్‌ నిలిచింది. 
ఐదు వందలకు పైగా పౌరసేవలు మీసేవ కేంద్రాలు, 
వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి రాగా, 250 
పౌరసేవలని T App Folio వేదిక ద్వారా మొబైల్‌ 


1 $ ఇ 


OY Ere 
శ! “టి 
స 02 

క్ట WE. 


ఫోన్లలోనూ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 
డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమం ద్వారా ఐదు లక్షలమంది 
పౌరులను డిజిటల్‌ అక్షరాస్యులుగా మలచటం జరిగింది. 
సుమారు మూడు వేల ఉచిత ప్రజా వై-ఫై మండలాలను 
హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 
అయితే సాంకేతిక రంగం ఎప్పటికప్పుడు మారుతూ 
ఉంటుంది. గత అయిదేళ్లలో వచ్చిన కొత్త సాంకేతికతలు, 
అప్పటికే ఉన్న సాంకేతికతల విషయంలో వచ్చిన 
మార్పులు, పరిణామాలు ముఖ్యంగా గత 18 నెలలుగా 
మానవాళి ఎదుర్కొంటున్న కోవిడ్‌-19 మహమ్మారి 
దరిమిలా వచ్చిన సాంకేతిక మార్పుల నేపథ్యంలో రెండవ 
ఐసీటీ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. 
అత్యంత ్రభావశీలమైన మొదటి ఐసీటీ విధానం 
ప్రేరణగా, పునాదిగా, కొనసాగింపుగా తెలంగాణ 
రాష్ర్టాన్ని సాంకేతిక, ఆవిష్మ్యరణల రంగాలలో పేరెన్నిక 
గన్న దేశాల సరసన నిలిపే లక్ష్యంతో పంచ సూత్రాలతో 

ఈ ఐసీటీ విధానం రూపుదిద్దుకున్నది. 

1. డిజిటల్‌ అవకాశాలపై పౌరులకు అవగాహన 
కల్పించి వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన 
నైపుణ్యాలు పెంపొందించడం. 

2. మరింత మెరుగ్గా పౌరసేవలు అందించడానికి, 
పౌరులతో సంప్రదింపులని జరపడానికి సాంకేతికత, 
డిజిటల్‌ నైపుణ్యాలను ఉపయోగించుకోవడం 

3. తెలంగాణ రాష్ట్రాన్ని అంకుర పరిశ్రమలకు అత్యంత 
అనువైన గమ్యస్థానంగా మలచడం, సాంకేతిక 
రంగంలో ప్రభావశీల ఉత్పత్తులను ప్రోత్సహించడం 

4. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం. 
సాఫ్ట్‌వేర్‌ ఉత్పాదక, ఇంజనీరింగ్‌ మరియు పరిశోధనా 
రంగాలలో ఉద్యోగ అవకాశాల్ని సృష్టించడం. 

5. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల జీవన 
ప్రమాణాలను పెంచే పరిషారాలని అభివృద్దిపరచడం 
నిర్దేశిత లక్ష్యాల సాధనకు తెలంగాణ ఐసీటీ విధానం 
12 ప్రాధాన్యతా అంశాల్ని ఎంచుకున్నది. 


న 
న వా. 
(arn) 


Gi త, ఇంజనరింగ్‌ మరియు పరిశొధన 

తెలంగాణ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలకు నెలవుగా 
ఉన్నప్పటికీ వాటిలో సింహభాగం ఐటీ అనువర్తనాలు 
(Software Applications), ఐటీ ఆధారిత సేవలను 
అందిస్తున్నవే. కానీ ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా 
ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలన్నా సాఫ్ట్‌వేర్‌ ఉత్పాదకత 
(Product Development), ఇంజనీరింగ్‌ మరియు 
పరిశోధన కీలకంగా నిలుస్తాయి. సాఫ్ట్‌వేర్‌ ఉత్పాదకత, 
ఇంజనీరింగ్‌, పరిశోధన రంగానికి చెందిన 200 
అ(గగామి సంస్థల్లో కేవలం 25శాతం మాత్రమే భారత 


దేశంలో కార్యకాలపాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో ఈ సంఖ్య కేవలం 
12శాతంగా ఉంది. ఈ లేమిని సవరించడానికి ఐటీ, ఐటీ ఆధారిత సేవల 
వ్యవస్థను స్టిరీకరిస్తూనే, ఇంజనీరింగ్‌, పరిశోధన, ప్రపంచస్థాయి సామర్థ్య 
అభివృద్ధి కెంద్రాలు (Global Capability Centres) అనే అంశాలమీద 
తెలంగాణ దృష్టి సారించనున్నది. 

వచ్చే అయిదేళ్లలో ఐటీ రంగం నుండి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాల్ని 10 
లక్షలకు, ఐటీ ఎగుమతుల విలువను రూ.3 లక్షల కోట్లకు పెంచాలని 
తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

అట్లే మేధా సంపత్తి (Intellectual Property) పెంపుదలకు, పరిశోధనలకు 
ఊతం ఇవ్వడానికి ప్రత్యేకమైన నిధిని ఐసీటీ విధానం ఏర్పాటుచేయనున్నది. 
ఐటీ రంగంలో ఉత్పాదకత విషయంలో 50శాతం వాటా కలిగియున్న సూక్ష్మ, 
చిన్న మధ్య తరహా పరిశ్రమల (15145) అభివృద్ధికై ప్రత్యేక ప్రోత్సాహకాలను 
ప్రకటించింది. MSME లను అభివృద్ధికై ఇప్పటికే ఐటీ, పరిశ్రమల శాఖల 
సంయుక్త ఆధ్వర్యంలో ఒక సలహా మండలి ఏర్పాటయ్యింది. 

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే సంస్థలకు సహాయకారిగా 
మదుపరి కరపుస్తకాన్ని (INVestor Playbook) ప్రభుత్వం వెలువరించనున్నది. 
ఇంకా ఏక కేంద్ర కార్యాలయం (SiNgle-point of contact), నిపుణులతో 
సలహా మండలి (AdViSory Committee)లను కొత్త ఐసీటీ విధానం కింద 
ప్రభుత్వం ప్రకటించింది. 


2 ఎలక్రానిక్స్‌ 


తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎలక్రానిక్స్‌, ఎలక్రానిక్స్‌ అనుబంధ 
రంగాలకు సంబంధించి ఐదు పారిశ్రామిక వాడలని ప్రకటించింది. 
మహేశ్వరం, రావిర్యాలలో రెండు ఎలక్రానిక్స్‌ తయారీ ప్రదేశాలను (2166- 
tronics Manufacturing Clusters) ఇప్పటికే సిద్ధం చేసింది. మొత్తం 5 
లక్షల చదరపు అడుగులో అన్ని హంగులతో కూడిన సర్వ సన్నద్ధ (PlUg and 
Ply) ప్రదేశాలను మొదటి దశలో, పది లక్షల చ. అడుగుల స్థలాన్ని రెండవ 
దశలో అభివృద్ధి చేయనున్నారు. చందన్‌ వెల్లిలో ఎలెక్టిక్‌ వాహనాల పార్క్‌ 
దివిటిపల్లిలో పునరుత్పాదక ఇంధన పార్క్‌ శివ నగర్‌లో [౬0 పార్క్‌ నిర్మాణ 
ప్రక్రియ ప్రారంభమయ్యింది. 425 ఎకరాల విస్తీర్ణంలో గృహోపయోగ 
ఎలక్రానిక్స్‌ (Consumer Electronics) పార్కును కూడా ప్రభుత్వం ఏర్పాటు 
చేయనున్నది. 

ఎలక్రానిక్స్‌ రంగంలో పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 16,000 కోట్ల నుండి 
2021-26 మధ్య కాలంలో 75,000 కోట్లకు, లక్షన్నరగా ఉన్న ఉద్యోగాలను 
మూడు లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 


3. ఆవిష్మరణలు/ పరిశ్రమల స్థాపన 


తెలంగాణ ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో 8000 అంకుర పరిశ్రమలకు 
వ్యవస్థాగత మద్దతు (INstitutional Support) ఇవ్వడానికి పూనుకున్నది. పది 
వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించాలని నిర్ణయించింది. 
ప్రభుత్వం అంకుర పరిశ్రమలకు 1,300 కోట్ల నిధిని ఏర్పాటుచేయనున్నది. 
ఇందులో 100 కోట్లు సామాజిక అంకుర పరిశ్రమలకు కేటాయించింది. 
అంకుర పరిశ్రమలను ప్రభుత్వ వ్యవస్థలతో అనుసంధానం చేయడం, ప్రభుత్వ 
పథకాల అమలులో అక్కరకు వచ్చే అంకుర సేవలను కొనుగోలు చేయడానికి 
ఐసీటీ విధానం సంకల్పించింది. 


Innovation in Multimedia, Animation, Gam- 
ing and Entertainment (IMAGE), జీవశాస్త్ర రంగం, 
వ్యవసాయం, రక్షణ రంగాలలో కొత్త ఆవిష్కరణలకు, 
పరిశ్రమల స్థాపన, వ్యాపార వృద్ధికె తెలంగాణ ప్రభుత్వం 
ప్రాధాన్యత ఇవ్వనున్నది. 

ప్రారంభ దశ నుండి పరిణత దశ వరకు వివిధ 
దశల్లో ఉన్న అంకుర పరిశ్రమలకు అవస్థాపన సౌకర్యాల 
కల్పన, నిధుల సేకరణ, మార్గ నిర్ధేశనం, వ్యవస్థాగత 
మద్దతును ప్రభుత్వం అందిస్తుంది. గృహ ఆవిష్కరణలు, 
పాఠశాల స్థాయిలో ఆవిష్కరణలు, సామాజిక 
ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం 
చేపట్టనున్నది. 


4. వృత్తి నైపుణ్యాల పెంపు 


తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమలు, సంస్థల్లో 
అవసరమయ్యే మానవ వనరులలో 80శాతం నిపుణులని 
సమకూర్చాలని తెలంగాణ అకాడెమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ 
నాలెడ్ట్‌ (TASK) లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకుగాను, 
ఏటా వివిధ కార్యక్రమాల ద్వారా యాభై వేలకు పైగా 
విద్యార్థులు, ఉద్యోగార్థులకు శిక్షణ 
సంకల్పించింది. 

కనీస డిజిటల్‌ నైపుణ్యాలు, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ 
మేధ మరియు ఐటీ సేవల సహాయ నైపుణ్యాలను టాస్క్‌ 
అందిస్తుంది. ఉద్యోగ అవకాశాలు పెంపొందే విధంగా 
వ్యావహారిక నైపుణ్యాలు (50% Skills), అభివృద్ధి 


ఇవ్వాలని 


చెందుతున్న సాంకేతికతలలో (2౯౧6౧1౧8 Technologies) శిక్షణను 
ఇవ్వనుంది. పరిశ్రమల భాగస్వామ్యంతో ఆన్‌లైన్‌ కోర్సులు, విదేశీ భాషలలో 
శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. 


5. పౌర సేవలు 


అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలయిన కృత్రిమ మేధ (Artificial Intel- 
ligence), యాంట్రిక పరిజ్ఞానం (Machine Learning), Blockchain © 
సహాయంతో సమాచార విశ్లేషణ, సురక్షిత గుర్తింపు ధృవీకరణ ద్వారా మరింత 
ఉపయుక్తంగా, వ్యక్తిగత కార్యాలయ సందర్శన, కాగితాల ప్రమేయం లేకుండా 
పౌరసేవలను అందించే లక్ష్యాన్ని ఐసీటీ విధానం నిర్దెశిస్తున్నది. 

మీసేవ (MeeSeVa) ద్వారా ప్రస్తుతం అందిస్తున్న 600 పైచిలుకు 
సేవలను 1000కి పెంచాలని, ఈ పౌర సేవలన్నింటినీ 7 App ౧౦||౦ ద్వారా 
మొబైల్‌ ఫోన్లలో కూడా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 

పౌరులకు ప్రభుత్వ సమాచారాన్ని, సేవలను సమర్థవంతగా చేరవేయడానికి 
డిజిటల్‌ మీడియా వేదికలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం 
సంకల్పించింది. పౌర సేవల విషయంలో వచ్చే ఫిర్యాదుల కోసం 'జనహితి 
పేర ఒక వెబ్‌ మరియు మొబైలు వేదికను ఏర్పాటు చేస్తున్నది. Call Centre, 
SMS, WhatsApp, email, Post మాధ్యమాల ద్వారా పౌరులు తమ 
ఫిర్యాదులను నమోదుచేసే వెసులుబాటు ఈ వేదిక ఇస్తుంది. 


6. డిజిటల్‌ అవస్థాపన సౌకర్యాలు 


“డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమం కింద ఫౌరలందరికీ డిజిటల్‌ అవస్థాపన 
సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. 2026 
నాటికి ప్రతిష్టాత్మక టీ-ఫైబర్‌ ప్రాజెక్టు ద్వారా అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ 
కార్యాలయాలు, ఇళ్ళకు నాణ్యమైన, _ వేగవంతమైన ఇంటర్నెట్‌ 


కల్పించబడుతుంది. దీని ద్వారా పౌరులు తమ ఇళ్ళనుండే 
విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య, ఈ-కామర్స్‌ సేవలను 
పొందవచ్చు. 

అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచేలా తెలంగాణ 
వ్యాప్తంగా ర్‌జీ సేవలు అందేలా తెలంగాణ ప్రభుత్వం 
చర్యలు తీసుకుంటుంది. అట్లే, ప్రస్తుతం 1000 గ్రామాల్లో 
పౌర సేవలను అందిస్తున్న “డిజిటల్‌ తెలంగాణ” 
కేంద్రాలను ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా అన్ని గ్రామ 
పంచాయతీలకు విస్తరించనున్నది. 


7. ఐటీ రంగ వికేంద్రీకరణ 


రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను 
రాజధాని హైదరాబాద్‌ తరహాలో ఐటీ పరిశ్రమ 
కేంద్రాలుగా మార్చేవిధంగా పెట్టుబడులు ఆకర్షించడం 
కోసం ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం తీసుకున్నది. టాస్క్‌ 
(TASK), టీ హబ్‌ (T-Hub), వి హబ్‌ (WE Hub), 
75810 వంటి సంస్థల ప్రాంతీయ కేంద్రాలను ప్రభుత్వం 
ఏర్పాటు చేయనుంది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, 
మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ నగరాలలో ఐటీ స సంస్థలు 
ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. ఈ నగరాలని 
పూర్తిస్థాయి స్మార్ట్‌ సిటీలుగా మలచడం జరుగుతుంది. 
2026 నాటికి ఐటీ రంగంలో ఈ పట్టణాలు, నగరాలు 
25,000 ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం 
పనిచేస్తుంది. 

ఇంకా ఇతర పట్టణాలలో కూడా అన్ని హంగులతో 
కూడిన సర్వ సన్నద్ధ ఐటీ భవనాలను ప్రభుత్వ, ప్రైవేట్‌ 
భాగస్వామ్యంతో ప్రభుత్వం నిర్మిస్తుంది. Happening 
Telangana పేరిట వ్యాపార సముదాయాలు, 
పాఠశాలలు, పర్యాటక కేంద్రాలు, ఇతర వినోద 
కార్యక్రమాల వేదికల నిర్మాణం ద్వారా పౌరులకు 
ఉపయోగపడే సౌకర్యాల కల్పన జరుగుతుంది. 


రి. డిజిటల్‌ సామర్థ్యాల పెంపుకు కృషి 


ప్రపంచవ్యాప్తంగా జరిగిన విధంగానే డిజిటల్‌ 
యుగం మొదలయినప్పటి నుండి రాష్టంలో వివిధ 
సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్న సమూహాల మధ్య డిజిటల్‌ 
అగాధం (digital divide) పెరుగుతూ వస్తున్నది. దీనిని 
గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం పౌరుల డిజిటల్‌ 
సేవలు, వేదికలు, సాంకేతికతల పైన అవగాహన కల్పించే 
ప్రయత్నాలకు పూనుకున్నది. ముఖ్యంగా ఇంటర్‌నెట్‌ 
వినియోగం, సైబర్‌ సెక్యూరిటీ, సమాచార గోప్యత వంటి 
అంశాలపై ప్రత్యేక శిక్షణను పౌరులకు ఇస్తుంది. 

కొత్త ఐసీటీ విధానం ద్వారా ప్రతి ఇంటిలో కనీసం 
ఒకరు డిజిటల్‌ సాక్షరతా సాధించడం, ప్రతీ స్వయం 
సహాయక బృందంలో ఒకరు డిజిటల్‌ మధ్యమాలను 


వాడుకునే సమర్ధతను కలిగిఉండడం అనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకున్నది. 
Pradhan Mantri Grameen Digital Saksharata Abhiyan 
(PMGDISHA) కార్యక్రమం కింద రోజువారీ ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌ 
మధ్యమాలలో నిర్వహించుకునే విధంగా 50 లక్షల మంది పౌరులకి శిక్షణ 
ఇవ్వబడుతుంది. 


9. తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ కారిడార్‌ 


తెలంగాణ రాష్ట్రం గడచిన అయిదేళ్లలో Artificial Intelligence, Cloud 
Adoption, Blockchain, Cyber Security, Internet of Things, e-Waste 
వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు (ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌) 
సంబంధించి ప్రత్యేక విధానాలను తీసుకువచ్చింది. ఇంతేకాకుండా తెలంగాణ 
గ| మిషన్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఈ-వేస్ట్‌ మేనేజ్మెంట్‌ విశిష్ట కేంద్రాలను 
ప్రారంభించింది. ఈ విభిన్న విశిష్ట కేంద్రాల సమాహారంగా తెలంగాణ 
ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ (1౬1) కారిడార్‌ను ఒక 6009/518% గా ప్రభుత్వం 


అభివృద్ధి పరుస్తుంది. 

వచ్చే అయిదేళ్లలో Additive Manufacturing, Space Technology, 
Robotics మరియు Digital Twins వంటి సాంకేతికతలను 75 పౌర సేవలు, 
విసృత ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే అనువర్తనాల అభివృద్ధికై తెలంగాణ 
ప్రభుత్వం వినియోగిస్తుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ విషయమై ఐదు పరిశోధనా 
కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 

డాటా ఆధారిత ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు 
విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం, స్మార్ట్‌ సిటీస్‌ కు సంబంధించిన 
డాటా సమూహాలను (Data 512019) తెలంగాణ ప్రభుత్వం తయారుచేస్తుంది. 
అట్లే సేకరించిన డాటా సమూహాలతో ప్రజోపయోగ అనువర్తనాలను అభివృద్ధి 
పరచడం, పరీక్షించడం కోసం డాటా మార్కెట్‌ ప్లేస్‌ ఏర్పాటు చేయబడుతుంది. 


10.క్లౌడ్‌ విధానం 
కేంద్ర ప్రభుత్వ మేఘరాజ్‌ విధానం, 2018ను అనుసరించి తెలంగాణ 


ప్రభుత్వం క్లౌడ్‌ అడాప్షన్‌ ఫ్రేమ్‌ వర్మ్‌ను రూపొందించింది. 
సంప్రదాయ భౌతిక సర్వర్లతో పోలిస్తే పౌర సేవలను 
అందించడానికి క్లౌడ్‌ అనువైన మాధ్యమం అనే 
అవగాహనను ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కల్పించ 
బడుతుంది. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు క్లౌడ్‌ 
సాంకేతికతను అవలంబించేలా ప్రభుత్వం ప్రయత్నం 
చేస్తుంది. క్లౌడ్‌ సేవలను అందించే సంస్థల జాబితా సిద్ధం 
చేయబడుతుంది. దీనితో ప్రభుత్వ శాఖలు, విభాగాలు 
క్లౌడ్‌ సేవలను పొందడం సులభతరమౌతుంది. 


11. సాంకేతికతల సహాయంతో 
మెరుగైన నగర జీవనం 


తెలంగాణ జనాభాలో 40శాతం పట్టణాలు, 
నగరాల్లోనే జీవిస్తుంది. వీధి దీపాలు, తాగునీరు, విద్య, 
వైద్యం, రవాణా, వ్యర్థాల నిర్వహణ మొదలైన పురపాలక 
సేవలను అధునాతన సాంకేతికత సహాయంతో ప్రభుత్వం 
అందిస్తుంది. డాటా ఆధారంగా తాగేనీరు, పీల్చే గాలి 
నాణ్యత, వాహనాల ట్రాఫిక్‌ పర్యవేక్షణ చేపడతుంది. వచ్చే 
అయిదేళ్లలో స్మార్ట్‌ సిటీస్‌ సంఖ్యను 40కు పెంచేలా 
ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 


12. ప్రభుత్వ శాఖలకు సాంకేతిక చేయూత 


పారుల అవసరాలకు అనుగుణంగా, డాటా ఆధారిత 
సేవలను రూపొందించడంలో ప్రభుత్వ శాఖలు, 
విభాగాలకు ఐటీ శాఖ చేయూతనిస్తుంది. తెలంగాణ స్టేట్‌ 
టెక్నాలజీ సర్వీసెస్‌ (౧915) ప్రభుత్వ శాఖలు, 
విభాగాలకు అవసరమయిన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఉత్పత్తులు 
కొనుగోలుచేస్తుంది. అట్లే ప్రభుత్వ శాఖలు, విభాగాలకు 
సాంకేతిక మానవవనరులను ఎంపిక చేస్తుంది. 

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, అప్లికేషన్లు భారత 
ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్ల మార్గదర్శకాలు 
(Guidelines for Indian Government Websites) 
పాటించేవిధంగా ప్రభుత్వ శాఖలు, విభాగాలతో ఐటీ శాఖ 
పనిచేస్తుంది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు 
రూపొందించిన మార్గదర్శకాల అనుసరణ ప్రయత్నాలను 
ఒక గొడుగు కిందకు తెచ్చి T-Web Project గా 
ప్రభుత్వం పిలుస్తున్నది. వచ్చే అయిదేళ్లలో T-Web Proj- 
ect కింద అన్ని వెబ్‌సైట్లు, వెబ్‌ అప్లికేషన్స్‌ నిర్దేశిత 
విధివిధానాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం 
చర్యలు తీసుకుంటుంది. 

వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలు సేకరించే 
డాటాను పరిశీలించి పౌర-కేం[ద్రిత సేవలను 
రూపొందించేందుకు వీలుగా ఒక డాటా అనాలిసిస్‌ 
విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. 


Ld 


అసెంబీలో ప పలు బిల్లులు ఆమోదం 


అసెంబ్లీ, కౌన్సిల్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో 
మొదటి రోజు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను ప్రారంభించగానే ఇటీవల 
మరణించిన మాజీ శాసనసభ్యులకు సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. 
ఈ సందర్భంగా స్పీకర్‌ పలువురు కీర్తిశేషులైన శాసనసభ్యుల పేర్లను చదివి 
వినిపించారు. వారి రాజకీయ జీవితం గురించి, వారు చేసిన సేవల గురించి 
తెలియచేశారు. మాజీ శాసనసభ్యులు కుంజాబుజ్జి, అజ్మీరా చందులాల్‌, కేతిరి 
సాయిరెడ్డి, కుంజా భిక్షం, ఎం. సత్యనారాయణరావు, మాచర్ల జగన్నాథం, 
ఆర్‌. ముత్యంరెడ్డి, బుగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్యలకు సభ 
సంతాపాన్ని తెలియచేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి 
తెలిపింది. అనంతరం సభను స్పీకర్‌ వాయిదావేశారు. 

రెండవ రోజు సభలో మొదట ప్రశ్నోత్తరాల సమయాన్ని 
చేపట్టారు. పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు 
మంత్రులు సమాధానమిచ్చారు. అనంతరం జీరో అవర్‌ 
నడిచింది. జీరో అవర్‌ పూర్తి కాగానే మంత్రులు ప్రవేశపెట్టిన 
బిల్లులను సభ ఆమోదించింది. టీ బ్రేక్‌ తరువాత “తెలంగాణ 
రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతి” అనే అంశంపై 
లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో రాష్ట్రంలో జరిగిన 
పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతిని పలువురు సభ్యులు 
కొనియాడారు. 

2021, తెలంగాణ గృహనిర్మాణ మండలి (సవరణ) బిల్లును 
రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, 2021, శ్రీ కొండా 
లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లును వ్యవసాయ, 
సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, 2021, జాతీయ 
న్యాయశాస్త్ర అధ్యయనముల మరియు పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయ 
(సవరణ) బిల్లును, 2021 జాతీయ న్యాయశాస్త్ర అధ్యయనముల మరియు 
అకాడమీ విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లును అటవీ, పర్యావరణ, శాస్త్ర, 
సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, 2021, 
తెలంగాణ పంచాయతీరాజ్‌ (సవరణ) బిల్లును పంచాయతీరాజ్‌శాఖ మంత్రి 
ఎర్రబెల్లి దయాకర్‌రావు పక్షాన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలు సభలో 
ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. 

ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని నివారించడానికి 
వ్యూహాత్మక రహదారి అభివృద్ది ప్రాజెక్టుల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు 
మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. పలు రద్దీ ప్రాంతాలలో అండర్‌ బ్రిడ్జిలు, 
స్టీల్‌ బ్రిడ్జిలు, ఫై ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు వ. మద్యం దుకాణాల్లో 


ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించడం 
విషయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమాధానమిస్తు త్వరలో 
బార్‌ల కేటాయింపులోను రిజర్వేషన్లు కలుగజేస్తామన్నారు. 
ఉద్యోగ, విద్యా విషయాల్లోనే కాకుండా ఆర్థిక వనరుల్లో 
కూడా రిజర్వేషన్లు కల్పించడం ఒక్క కేసీ ఆర్‌కే "సాధ్యమైందని 
ప్రశంసించారు. నీరాను త్వరలో మార్కెట్‌లోకి 
ప్రవేశపెడతామన్నారు. 
గొర్రెల యూనిట్ల పంపిణీపై మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ 
మాట్లాడుతూ రాష్టంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి 
గొల్ల, కుర్మ యువకులకు గొర్రెల యూనిట్లు 
మంజూరీ చేస్తామన్నారు. ఇప్పటికి ఈ స్కీం 
కింద 11వేల కోట్లు ఖర్చు చేసినట్లు 
"= తెలిపారు. తక్కువ రేటుకు నాణ్యమైన 
“౯ మాంసాన్ని అందించడమే తమ ఉ 
ద్దేశ్యమని పేర్కొన్నారు. 
రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుపై 
మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మూడు 
జూట్‌ మిల్లులు ఏర్పాటుకు ఒప్పంద 
సంతకాలు జరిగాయ న్నారు. ఇక్కడ గన్నీ 
బ్యాగుల కొరత తీర్చడానికి జూట్‌ మిల్లులను 
ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ష్రాల నుంచి 
గన్నీ బ్యాగుల కొనుగోలు బాధలు తప్పాలని కేసీఆర్‌ ఈ 
నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. వారు తయారుచేసిన 
బ్యాగులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. 
మంత్రి ప్రశాంత్‌రెడ్డి. సభ్యులు అడిగిన ప్రశ్నకు 
సమాధానమిస్తు 14 జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల 
సముదాయాలు పూర్తయ్యాయని, మిగతావి కూడా త్వరలో 
పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని కార్యాలయాలు ఒకచోట 
ఉంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని సవ 
కేసీఆర్‌ ఇవి నిర్మించారన్నారు. ఇక్కడ స్టేట్‌ సెంటర్లను 
కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జీరో 
అవర్‌ ప్రారంభ మయ్యింది. 
గులాబ్‌ తుపాను కారణంగా అక్టోబరు 1వరకు సభ 
వాయిదా వేశారు. 


తెలంగాణ 17 


అక్టోబర్‌ 2021 


MOU SIGNING CEREMONY నల 
12 INTEGRATED FIBRE TO APPAREL MANUFACTURING CLUSTERS IN TELAN 


GANA 


9 


పారిశ్రామికీకరణలో 
దూసుకుపోతున్న రాష్ట్రం 


రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు 


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ ఏడు సంవత్సరాలలో పరిశ్రమలను 
స్థాపించడంలో దూసుకుపోతున్నది. పారిశ్రామిక పెట్టుబడులు తేవడంలో రాష్ట్ర 
ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే మలబార్‌ గోల్డ్‌, 
జూట్‌ పరిశ్రమ, వస్త పరిశ్రమతో కలిపి సుమారు 4వేల కోట్ల రూపాయల 
పెట్టుబడులను ఆకర్షించింది. ఇదంతా రాష్ట ప్రభుత్వం చేపడుతున్న పరిశ్రమల 
అనుకూల పారిశ్రామిక విధానాల ఫలితంగానే జరుగుతున్నదని 
స్పష్టమవుతున్నది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు 
తాము ఈ రాష్ట్రానికి రావడానికి కారణం ప్రభుత్వం తమతో స్నేహపూర్వకంగా 
ఉండడంతో పాటు, మాకు కావాల్సిన రాయితీలు, వసతి సౌకర్యాలు 
కల్పించడమేనని వారు పేర్కొంటున్నారు. 


అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన ప్రతిష్టాత్మక చిన్నపిల్లల వస్త 
తయారీ పరిశ్రమ కిటెక్స్‌ సంస్థ తన పరిశ్రమను రాష్టంలో స్థాపించడానికి 
ముందుకు వచ్చింది. వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిశ్రమలు 
స్థాపించనుంది. రూ. 2400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ 
మేరకు తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పరిశ్రమలశాఖ 
మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాష్ట ప్రభుత్వంతో కిటెక్స్‌ ఒప్పందం 


18 తెలంగాణ 


అక్టోబర్‌ 2021 


కుదుర్చుకుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు జరిగితే, 40 
వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన జరుగుతుంది. 
ఇందులో 90 శాతం మంది మహిళా ఉద్యోగులే 
ఉంటారని యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా 
మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కిటెక్స్‌ రాకతో ప్రపంచ 
వ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు తెలంగాణ వైపు 
చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతటి 
అనుకూల పరిస్థితులు, విధానాలు ఉన్నాయనేందుకు 
కిటెక్స్‌ పెట్టుబడే ఉదాహరణ అని పేర్కొన్నారు. కిటెక్స్‌ 
పరిశ్రమ వల్ల రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు 
ఉన్నాయని అన్నారు. రాష్టానికి పన్నుల రూపంలో భారీగా 
ఆదాయం రావడంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 
వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని 
చెప్పారు. ౩ లక్షల ఎకరాల్లో పండే మేలిమిరకం పత్తిని 
ఈ సంస్థ కొనుగోలు చేస్తుందని, తద్వారా రైతులకు 
పెద్దఎత్తున ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 
80-90 శాతం మహిళలకే ఉద్యోగాలు కల్పిస్తారు కాబట్టి 
పెద్ద సంఖ్యలో మహిళలు స్వయంసమృద్ది సాధిస్తారని 
చెప్పారు. తమది హామీలిచ్చి ఊరుకొనే ప్రభుత్వం 
కాదన్నారు. ఇతరులలాగ మేము ప్రకటనలు, హామీలకు 
పరిమితం కాము. ఒప్పందం జరిగినప్పటినుంచి ఉత్పత్తి 
ప్రారంభమయ్యేవరకు అన్ని రకాల సహాయ సహకారాలు 


అందిస్తామని తెలిపారు. ఇప్పటికే మిషన్లకు ఆర్డర్‌ కూడా ఇచ్చారు. 
వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి వరంగల్‌లో ఉత్పత్తి ప్రారంభ 
మవుతుంది. కంపెనీకి ఎలాంటి ఇబ్బంది కలుగదు. స్థానిక 
ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉంటారు. ప్రభుత్వపరంగా 
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం. అనుమతులన్నీ వేగంగా మంజూరు 
చేస్తామని కిటెక్స్‌ యాజమాన్యానికి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 


మేం ఇక్కడికి రావడానికి కేటీఆరే కారణం: సాబూ జాకబ్‌ 


తాము తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మంత్రి కేటీఆరే 
కారణమని కిటెక్స్‌ సంస్థ ఎండీ సాబూ జాకబ్‌ తెలిపారు. 'మాది చిన్న 
పిల్లల బట్టల తయారీ సంస్థ. ప్రస్తుతం ఏటా ఒక మిలియన్‌ పస్‌ 
అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. కేరళ నుంచి ఎగుమతి చేసిన కిటెక్స్‌ 
బట్ట తొడగని చిన్నారి అమెరికాలో లేదంటే అతిశయోక్తి కాదు. కేరళ 
నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాక 
రాష్ట్రాల నుంచి మాకు ఆహ్వానాలు వచ్చాయి. ఇతర దేశాలనుంచి 
కూడా ఆహ్వానాలు అందాయి. నేను ఇక్కడికి రావడానికి ఒకే ఒక 
వ్యక్తి కారణం. ఆయనే మంత్రి కేటీ రామారావు. నన్ను తెలంగాణకు 
ఆహ్వానించిన మొదటి వ్యక్తి. నేను ఆయన్ను కలిసిన తరువాత మీకు 
పెట్టుబడులు కావాలా? ఉద్యోగాలు కావాలా? అని అడిగాను. ఆయన 
వెంటనే ఉద్యోగాలు కావాలన్నారు. రాష్ట్ర ప్రజలపట్ల వారికున్న 
కమిట్‌మెంట్‌ నాకు బాగా నచ్చింది. మేము ఫైబర్‌ నుంచి ఫినిషింగ్‌ 
వరకు అన్నీ తయారుచేస్తాం. 8 మిలియన్‌ పీసెస్‌ తెలంగాణ నుంచి 
అమెరికాకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 
తెలంగాణలో తయారైన కిటెక్స్‌ బట్టలు వేయని బేబీ ప్రపంచంలో 
ఉండని రోజు వస్తుంది. ఏ వ్యాపారి అయినా, పెట్టుబడిదారుడైనా 
తక్కువ రేటుకు కార్మికులు, తక్కువ వ్యయంతో ప్లాంటు ఏర్పాటు కోసం 
చూస్తారు. మేము అలా కాదు. ఇక్కడికి కేవలం వ్యాపారం కోసం 
రాలేదు. ఒక పెట్టుబడిదారుగా మేము కూడా లాభాలు ఆశించవచ్చు. 
కానీ దేశంపట్ల మాకు కమిట్‌మెంట్‌ ఉన్నది. స్థానిక ప్రభుత్వానికి 
సహకరించడంతోపాటు స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం, వారి 
సంక్షేమం చూడటం మా బాధ్యత. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు 
కల్పిస్తాం. మొత్తం 22,000 మందికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ, మెడికల్‌ 
సౌకర్యం, సోషల్‌ సెక్యూరిటీ ఏర్పాటుచేస్తాం. మా సంస్థలో పీపీఈ 
కిట్లు కూడా తయారు చేస్తున్నాం. కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్స్‌బిలిటీ 
కింద రాష్ట్రప్రభుత్వానికి రూ.6 కోట్ల విలువైన 1.50 లక్షల పీపీఈ 
కిట్లను అందిస్తున్నాం” అని వివరించారు. 


ఆజంజాహీ మిల్లు లేని లోటు తీరుతుంది.: 
ఎరటబైెల్లి దయాకర్‌రావు 


కిటెక్స్‌ రాకతో వరంగల్‌లో అజంజాహీ మిల్లు లేని లోటు 
తీరుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కిటెక్స్‌ రావడం 
వరంగల్‌వాసుల అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ 
వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి సబితా 
ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, కాలె యాదయ్య, వరంగల్‌ మేయర్‌ 


గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. తి 


రాష్ట్రంలో మలబార్‌ కంపెనీ 


భారీ పెట్టుబడులు 


రాష్టంలో రూ. 750 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి 
అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన బంగారం, అభరణాల 
తయారీ సంస్థ దేశీయ దిగ్గజం మలబార్‌ గ్రూప్‌ కఠ 
ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ (గ్రూప్‌ అధినేత ఎండీ 
అహ్మద్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు 
పెట్టడానికి తన సమ్మతిని తెలియచేశారు. ఆభరణాల తయారీ 
పరిశ్రమతో పాటు గోల్డ్‌ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నట్లు 
తెలియచేశారు. ఈ పరిశ్రమ స్థాపించడం వల్ల రాష్ట్రంలోని 
సుమారు 2,500 మంది స్వర్ణకారులకు ఉపాధి లభిస్తుందని 
అహ్మద్‌ తెలియచేశారు. 

తమ వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రంగా తాము 
తెలంగాణను భావించామని, అందుకే ఇక్కడ పెట్టుబడులు 
పెట్టడానికి ముందుకు వచ్చామని మలాబార్‌ (గ్రూప్‌ అధినేత 
అహ్మద్‌ పేర్కొన్నారు. దీంతోపాటు నాణ్యమైన మానవ వనరులు 
కూడా ఇక్కడ లభిస్తాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 
పెట్టుబడిదారులతో స్నేహపూర్వకమైన దృక్పథాన్ని కలిగి 
ఉందన్నారు. అందుకే ఇక్కడ పెట్టుబడులకు తాము ముందుకు 
వచ్చామని తెలిపారు. 

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ 
విధానంతోపాటు, ఇక్కడి వ్యాపార _అనుకూలతలను 
పరిగణనలోకి తీసుకుని రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు 
ముందుకు వచ్చిన మలబార్‌ గ్రూప్‌ సంస్థకు కృతజ్ఞతలు 
తెలిపారు. 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించడం 
నిరుద్యోగ యువకులకు ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. 
రాష్టంలో ఆభరణాల తయారీలో అద్భుతమైన నైపుణ్యం గల 
స్వర్ణకారులు ఉన్నారని, వారి సేవలను పరిగణనలోకి 
తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వైపున మలబార్‌ గ్రూపునకు 
కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్‌ 
మలబార్‌ గ్రూప్‌ అధినేత అహ్మద్‌కు హామీ ఇచ్చారు. ఈ 
కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ 


పాల్గొన్నారు. @ 


రాష్ట్రంలో మూడు జూట్‌ మిల్లులు 


పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీలు 
రూ. 887 కోట్ల పెట్టుబడులు... 10వేల మందికి ఉపాధి 


తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గ్లోస్టర్‌, కాళేశ్వరం ఆగ్రోటెక్‌, 
ఎంజీబీ కమోడిటీస్‌ మూడు జూట్‌ మిల్లులు ముందుకు వచ్చాయి. ఈ మేరకు 
పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, 
పౌరసరఫరాశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో ప్రభుత్వం ఒప్పందం 
కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి 
జయేశ్‌రంజన్‌, ఆయా కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. రాష్ట్రంలోని 
కామారెడ్డి, వరంగల్‌, సిరిసిల్ల లలో ఈ మిల్లులను స్థాపించనున్నారు. వరంగల్‌లో 
రూ.330 కోట్లతో గ్లోస్టర్‌, కామారెడ్డిలో కాళేశ్వరం ఆగ్రోటెక్‌ రూ. 254 కోట్లతో, 
సిరిసిల్లలో ఎంబీజీ కమోడిటీస్‌ రూ.308 కోట్లతో పరిశ్రమలను ఏర్పాటు 
చేయనున్నాయి. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లోనూ 
జూట్‌ మిల్లులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. 

మిల్లులు స్థాపించిన పారిశ్రామికవేత్తలకు పలు రాయితీలను 
కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మిల్లులకు జనుము సరఫరా 
చేసేందుకు గాను 10 లక్షల ఎకరాల్లో జనుము పంట పండించడానికి చర్యలు 
తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు పశ్చిమబెంగాల్‌ నుంచి 
జనుము దిగుమతి చేసుకోవడానికి మొదటి 5 సంవత్సరాలు రవాణా రాయితీ 
ఇస్తుంది. తెలంగాణ రాష్టంలో జనుము పంటను ప్రోత్సహించడంతో పాటు, 
జూట్‌ మిల్లులను ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా సంచులను 
తయారు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కనీసం 
పది లక్షల ఎకరాల్లో జనుము పంట వేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు 
ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. వరి సాగు 
వల్ల దీర్హకాలంలో ప్రయోజనం ఉండదని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి 
అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ మిల్లుల స్థాపనతో 10,400 
నిరుద్యోగులకు, కార్మికులకు ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం జూట్‌ బ్యాగులేనని చెప్పారు. గతంలో రాష్టంలో 
కేవలం 20 లక్షల టన్నుల ధాన్యం పండితే, ఇప్పుడది కోటి టన్నులకు చేరిందని 
గుర్తుచేశారు. ధాన్యానికి తగిన విధంగా గోనె సంచులు ఉత్పత్తి చేసుకుని 
స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ జూట్‌ మిల్లులు రైతుల నుంచి జనుము 
ను నేరుగా కొనుగోలు చేస్తాయన్నారు. రాష్ట్రప్రభుత్వం, కంపెనీలు రైతులకు 
అవసరమైన విత్తనాలను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తాయని పేర్కొన్నారు. 
తెలంగాణ సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందన్నారు. రాష్ట్రంలో 10 వేల 
ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ 
నిర్ణయించారని వివరించారు. వీటిద్వారా జూట్‌ ఉత్పత్తులకు మరింత డిమాండ్‌ 
వస్తుందని తెలిపారు. 

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 
అద్భుతమైన మానవవనరులు, ముడిసరుకు అందుబాటులో ఉన్నాయని 
చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే 


కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి 

గంగుల మాట్లాడుతూ 2014 వరకు తెలంగాణలో 8.2 

కోట్ల గన్నీ బ్యాగుల అవసరం ఉండగా, పెరిగిన ఆహార 

ధాన్యాల ఉత్పత్తితో వాటి డిమాండ్‌ 2021-22లో 50 

కోట్లకు పెరిగిందన్నారు. ఇప్పుడు ఏర్పాటుచేసే మూడు 

మిల్లుల్లో తయారయ్యే సంచులు కూడా మన అవసరాలకు 
సరిపోనంతగా పంట పండుతున్నదని వెల్లడించారు. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ఇక్కడి వ్యవసాయ 
అనుకూల వాతావరణం చూసి పరిశ్రమను స్థాపించాలని 
నిర్ణయించినట్టు గోస్టర్‌ కంపెనీ ఛైర్మన్‌ హేమంత్‌ బాగూర్‌ 
చెప్పారు. ఈ మిల్లుల ద్వారా రైతులకు ఆదాయం 
పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే 
సురేందర్‌, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, 
వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్‌రావు, పౌరసరఫరాల 
శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ 
కృష్ణ భాస్కర్‌, కంపెనీల ప్రతినిధులు హేమంత్‌ బాగూర్‌, 
విజయ్‌ మదాని తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో జూట్‌ పరిశ్రమలను ప్రోత్సహించడానికి 

గాను ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఆ 

వివరాలు. 

ఈ మిల్లుల్లో తయారయ్యే గోనె సంచులను మొదటి 
ఏడేండ్లు వందశాతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. 

ఆ తరువాత ఐదేండ్లపాటు 75 శాతం సంచులను, 
ఆ తరువాత 8 ఏండ్లపాటు 50 శాతం సంచులను 
ప్రభుత్వం కొంటుంది. 

% మొదటి ఐదేండ్లు ఈ మిల్లుల్లో గోనె సంచుల 
తయారీకి అవసరమైన జనుమును పశ్చిమ బెంగాల్‌, 
ఇతర (ప్రాంతాల నుంచి రవాణా చేసుకోవడానికి 
ప్రభుత్వం రవాణా రాయితీ ఇస్తుంది. 

% మొదటి రెండేండ్లు రవాణాపై రాయితీని 75 శాతం, 
మూడు, నాలుగేండ్లలో 50 శాతం, ఐదో ఏడాది 25 
శాతం చెల్లిస్తుంది. 

% మూలధన వ్యయం, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, విద్యుత్తు 
సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. 

% వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో ఈ పరిశ్రమలకు 
అవసరమైన జనుము పంట వేసేలా చర్యలు 
తీసుకొంటుంది. ట్ర 


రాష్ట్రానికి మరిన్ని విమానయాన సేవలు 


దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి 
చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌ కు విమాన ప్రయాణికుల 
రద్దీ నాగ నేపథ్యంలో.. హైదరాబాద్‌ (శంషాబాద్‌) అంతర్జాతీయ 
విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని 
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ 
ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్‌ పోర్టుల ఏర్పాటుకు 
అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర 
మంత్రి సింధియా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో 
మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి గౌరవార్థం... సత్ర 
కేసీఆర్‌ ఆయనను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అనంతరం 
జరిగిన భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ రాష్టం 
ఎకానమిక్‌ గ్రోత్‌ సెంటర్‌గా అభివృద్ధి చెందడంతో పాటు, హైదరాబాద్‌ 
ఇంటర్నేషనల్‌ సిటీగా రూపుదిద్దుకుంటున్నందున, హైదరాబాద్‌ 
అంతర్జాతీయ విమానాశ్రయం నుండి, వివిధ దేశాలకు విమానయాన 
సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని కేంద్రమంత్రిని కోరారు. 
బిజినెస్‌ హబ్‌గా, ఐటీ హబ్‌గా, హెల్త్‌ హబ్‌గా, టూరిజం హబ్‌గా 
హైదరాబాద్‌ నగరం, తెలంగాణ రాష్ట్రం ఇంకా విస్తరిస్తుండటంతో 
దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, పలు అంతర్జాతీయ నగరాల 
నుండి ప్రయాణికులు వస్తున్నందున సౌత్‌ ఈస్ట్‌ ఏషియా, యూరప్‌, 
యూఎస్‌లకు హైదరాబాద్‌ నుండి డైరెక్ట్‌ ప్పెట్స్‌ కనెక్టివిటీని పెంచే 
విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ కేంద్రమంత్రి 
సింధియా దృష్టికి తీసుకొచ్చారు. 

తెలంగాణ రాష్టం నుండి ప్రతిపాదనలో ఉన్న వివిధ పట్టణాల్లోని 6 
ఎయిర్‌ పోర్టుల అభివృద్ధి ఆపరేషన్స్‌ కోసం వెంటనే చర్యలు తీసుకొని కేంద్ర 
విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తగిన సహకారం అందించాలని ఈ 
సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు. హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు మెట్రో 
కనెక్టివిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

దీనిపై స్పందించిన కేంద్రమంత్రి సింధియా.. దేశంలో దినదినాభివృద్ధి 
చెందుతున్న హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి సంపూర్ణ 
సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌ లో హైదరాబాద్‌ ఎయిర్‌ 
పోర్టు ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నదని సింధియా అభిప్రాయం 
వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతిపాదనలో ఉన్న 6 ఎయిర్‌ 
పోర్టుల్లో ఒకటైన వరంగల్‌ (మామునూరు) ఎయిర్‌ పోర్టు అథారిటీ లాండ్‌ 
(ఏఐ) ఏటీఆర్‌ ఆపరేషన్స్‌ త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని 
కేంద్రమంత్రి తెలిపారు. 

నిజామాబాద్‌ జిల్లా (జక్రాన్‌ పల్లి)లో ఎయిర్‌ పోర్టుకు సంబంధించిన 
టెక్నికల్‌ క్లియరెన్స్‌ ఇస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌ పోర్టును 
ఎయిర్‌ ఫోర్స్‌ ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని తమ మంత్రిత్వ శాఖ ద్వారా 


పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్దపల్లి (బసంత్‌ నగర్‌), 
కొత్తగూడెం, మహబూబ్‌ నగర్‌ (దేవరకద్ర) ఎయిర్‌ 
పోర్టుల్లో చిన్న విమానాలు వచ్చిపోయేలా చేయడానికి 
పున: పరిశీలన చేసి, తగు చర్యలు తీసుకుంటామని సీఎం 
కేసీఆర్‌ కు కేంద్రమంత్రి సింధియా హామీ ఇచ్చారు. 


ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, వేముల 
ప్రశాంత్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, ఎంపీలు జోగినపల్లి 
సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య 
సలహాదారు రాజీవ్‌ శర్మ, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌, 
సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగరావు, సెక్రటరీలు స్మితా 
సభర్వాల్‌, రాజశేఖర్‌ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన 
శాఖ సెక్రటరీ ప్రదీప్‌ కరోలా, జాయింట్‌ సెక్రటరీ దూబే, 
స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (ఫైనాన్స్‌) రామకృష్ణా రావు, రవాణా 
శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, జీఎంఆర్‌ గ్రూప్‌ 
ఛైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 


హెదరాబాద్‌ నగరాభివృద్దికి 


హైదరాబాద్‌ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఇన్నాళ్లూ 
చెప్తూ ౨ వస్తున్నమాటలు, ఇపుడు భారీ మొత్తంగా నిధులను మంజూరు 
చేయడంతో వాస్తవ రూపం దాల్చే దిశగా ఆశలు చిగురించాయి. రాజధాని 
నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట ప్రభుత్వం ఏకంగా 
రూ.5,066. 21 కోట్లు మంజూరు చేసింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల 
అభివృద్ధి కేంద్రంలో (MCHRD) పురపాలకశాఖ మంత్రి కే.తారక 
రామారావు, ఇందుకు సంబంధించిన జీవోలను విడుదలచేశారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ను విశ్వనగరంగా 
మార్చడం కోసమే మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. 
హైదరాబాద్‌ను మురుగులేని సుందరమైన,స్వచ్చ నగరంగా రూపొందించేం 
దుకు, ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా సీవరేజ్‌ ప్లాంట్లను నిర్మించ 
బోతున్నామని మంత్రి వివరించారు.దీని కోసం రూ.3,866. 21 కోట్లను 
విడుదల చేసినట్టు ప్రకటించారు. 

రాజధానిలో విద్యుత్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని 
అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 90 శాతం వరకు తాగునీటికి సంబంధించి 
ఎటువంటి సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు. ఇదంతా కూడా 
జలమండలి సమర్థమైన పనితీరు వల్లనే జరిగిందని అన్నారు. ఫలితంగానే 
హైదరాబాద్‌ నగరానికి వాటర్‌ ప్లస్‌ సిటీ హోదా దక్కిందని హర్షం 
వ్యక్తంచేశారు. ఇపుడు బెటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాలకు కూరా 
తాగునీరు అందించేందుకు రూ.1,200 కోట్లతో పనులు చేపడుతున్నట్టు 
తెలిపారు. 2019 నాటికే 70 మిలియన్‌ లీటర్ల మంచినీటిని సరఫరా 


22 


అక్టోబర్‌ 2021 


చేస్తున్నామన్నారు. అయితే ఇందులో ఓఆర్‌ఆర్‌ 
పరిధిలోని పలు గ్రామాలకు, కాలనీల కు తాగునీటి 
సౌకర్యాన్ని కల్పించడం వీలుపడలేదని చెప్పారు. ఈ 
ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాన్ని విస్తరించేందుకు 
ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. 
164 రిజర్వాయర్లను రూ. 756. 56 కోట్లతో అభివృద్ధి 
చేసి, 1,600 కిలోమీటర్ల పైపులైన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు 
చేశామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఇందుకోసం 
రూ.1,200 కోట్లను మంజూరుచేసిందని తెలిపారు. 
వచ్చే రెండేండ్లలో పనులన్నీ పూర్తిచేసి తాగునీటిని 
అందిస్తామని తెలిపారు. 

జంటనగరాల్లో మురుగు నీటి సమస్య ఎక్కువగానే 
వుందని అన్నారు. నగరంలో యేరోజుకారోజు 
తయారవుతున్న మురుగునీటిని శుద్ధిచే సేందుకు 
ప్రణాళికలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 
నగరంలో ప్రతిరోజు 1,650 ఎంఎల్‌డీల మురుగునీరు 
ఉత్పత్తి అవుతుండగా, అందులో 25 ఎస్టీపీల ద్వారా 
772 ఎంఎల్‌డీలను (48.78%) మాత్రమే శుద్ధి 
చేయగలుగుతున్నామన్నారు. దీన్ని వందశాతానికీ 
చేర్చడంతోపాటు, 2036 నాటికి రోజూ ఉత్పత్తి అయ్యే 
మురుగునీరు 2,184 ఎంఎల్‌డీల మురుగునీటిని కూడా 


పరిగణనలోకి తీసుకొని, అందుకు అనుగుణంగా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ 
ప్లాంట్లను "హైబ్రిడ్‌ యాన్యుయిటీ మోడలొలో నిర్మించాలని 
ప్రతిపాదించామన్నారు. 
గత రెండేండ్లుగా షా టెక్నాలజీస్‌ సంస్థతో నగరంలోని సీవరేజ్‌ 
సక అధ్యయనం చేయించామని మంత్రీ కేటీఆర్‌ వివరించారు. ఆ 
సంస చేసిన సిఫారసు మేరకు వందశాతం మురుగునీటి శుద్ధికి 62 
ఎస్టీపీలను నిర్మించాలని ప్రతిపాదించిం దన్నారు. అయితే తొలుతగా sl 
ప్లాంట్ల నిర్మాణం కోసం రూ. 3,866.21 కోట్లను ప్రభుత్వం విడుదల 
చేసిందని తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా ఓఆర్‌ఆర్‌లో మరో 31 
ఎస్టీపీలను నిర్మించాల్సి ఉంటుందని వివరించారు. వీటన్నింటి నిర్మాణం 
కూడా మూడు ప్యాకేజీల్లో, హైబ్రిడ్‌ యాన్యుయిటీ మోడల్‌లో, నిర్మించడంతో 
పాటు, 15 యేండ్లపాటు వాటి నిర్వహణ బలము కూడా కన్సల్టెన్సీయే 
చూసుకుంటుందన్నారు. ఇందులో నిర్మాణ సంస్థ 60 శాతం నిధులను, 
ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చిస్తుందని పేర్కొన్నారు. 


న 


మురుగునీటి శుద్ధి ద్వారా ఆదాయం 


మురుగునీటిని శుద్దిచేయడం ద్వారా చెరువులు, కుంటల్లో కాలుష్యాన్ని 
తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చని మంత్రి కేటీఆర్‌ 
వివరించారు. ప్రస్తుతం శుద్దిచేస్తున్న మురుగునీటిలో 20 శాతం మాత్రమె 
మొక్కల పెంపకానికి, గార్డెనింగ్‌కి పునర్వినియోగిస్తున్నామని, వందశాతం 
శుద్ధి జరిగితే రోజుకు సుమారు 2 వేల ఎంఎల్‌డీల నీరు అందుబాటులోకి 
వస్తుందన్నారు. ఇలా వస్తున్ననీటిద్వారా పలు నగరాలు క కూడా 
పొందుతున్నాయని తెలిపారు. అదేతరహాలో జీహెచ్‌ఎంసీ కూడా ఆదాయం 
పొందవచ్చన్నారు. ఇందుకోసం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని 
యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ 
మండలి, బీః హెచ్‌ఎంసీ తదితర శాఖలతో కమిటీని వేయాలని 
ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. 


ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు 


హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్‌ఎంసీ 


ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 


ఇందుకు సీఎం కేసీఆర్‌ అన్ని విధాలా అండగా 
నిలుస్తున్నారని వ. మూసీ నదిని, నాలాలను 
ప్రక్షాళన చేయాలన్నదే శ సిఎం సంకల్పమని పేర్కొన్నారు. 
తాము కోరిన వెంటనే మురుగునీటి శుద్ధికోసం, శివారు 
గ్రామాల తాగునీటి కోసం ఒకేరోజు ప 5 వేల కోట్ల 
నిధులను కేటాయించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని 
వివరించారు. హైదరాబాద్‌ నగరానికి ఇంత భారీ 
ఎత్తున నిధులను సమకూర్చిన కేసీఆర్‌కు హైదరాబాద్‌ 
నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


కంటోన్మెంట్‌ విలీనాన్ని ప్రజలే కోరుకొంటున్నారు 


జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని విలీనం 
చేయాలని, అక్కడ నివసిస్తున్న అధికసంఖ్యాక ప్రజలు 
కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అక్కడ 
రోడ్ల వెడల్పు మాటెలా ఉన్నా ఉన్న రోడ్లను కూడా 
మూసివేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే 
కంటోన్మెంట్‌ విలీనంపై అభిప్రాయం చెప్పాలని సోషల్‌ 
మీడియా వేదికగా నగరవాసులకు విజ్ఞప్తి జస 0 
శాతం పైగా ప్రజలు విలీనాన్ని కోరుతున్నారని 
వెల్లడైందని తెలిపారు. 

పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా 
ఎలాంటి అభివృద్ది పనులనూ అక్కడ చేపట్టలేక 
పోతున్నామని, కనీసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 
నిర్వహిస్తున్న అన్నపూర్ణ వం కూడా అక్కడ 
పెట్టలేని పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. గతంలో 
కంటోన్మెంట్‌ టు నగరానికి దూరంగా ఉందేదని, 
ప్రస్తుతం నగరం మధ్యలోకి వచ్చిందని అన్నారు. 

ఈ అంశానికి సంబంధించి మేయర్‌ గద్వాల 
విజయ లక్ష్మి స్పందిస్తూ.. హైదరాబాద్‌ అభివృద్ధికి 
ఎప్పుడు లేని విధంగా దాదాపు 6వేల కోట్ల నిధులు 
మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసి కేసీఆర్‌ ధన్యవాదాలు 
తెలుపుతూ మేయర్‌ క్యాంపు కార్యాలయం వద్ద 
య కేసిఆర్‌ చిత్ర పటానికి మేయర్‌ గద్వాల 
విజయ లక్ష్మి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్‌ 
నగరానికి వచ్చే 15 ఏళ్ల ప్రజల అవసరాలను దృష్టిలో 
పెట్టుకొని కావలసిన నిధులను మంజూరు చేశారని, 
అందుకు రాష్ట్ర మునిసిపల్‌ పట్టణ అభివృద్ధి శాఖ 
మంత్రి నిధుల మంజూరుకు విశేష కృషి తిన 
నేపథ్యంలో వారికి మేయర్‌ ధన్యవాదాలు తెలియ 
జేశారు. 

జిహెచ్‌ఎంసి చుట్టూ ప్రక్కల ఓఆర్‌ఆర్‌కు లోపలి 
భాగంలో నివసించే ప్రజల కోసం వచ్చే 10 పదేళ్లకు 
అవరమైన త్రాగు నీరు అందించేందుకు ప్రభుత్వం 
దూర దృష్టికి నిదర్శనమని ఈ సందర్భంగా మేయర్‌ 


అన్నారు. తి 


వరంగల్‌ టెక్స్‌టెల్‌ పార్కుకు 
వెయ్యికోట్లు ఇవ్వండి 


తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం భూమిపూజ 
కార్యక్రమానికి ఢిల్లీ వెల్లిన సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని 
కలిసి రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి 
19 కార్యక్రమాలకు సంబంధించి వినతిపత్రాలు సమర్పించారు. 

సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు 
సమస్యలను ప్రధాని దృష్టికి తేగా ఆయన సానుకూలంగా 
స్పందించారు. 


యాదాద్రి ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం ఎంతో వ్యయ ప్రయాసలకు 
ఓర్చి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పునర్నిర్మించామని, పునఃప్రారంభానికి శ్రీశ్రీశ్రీ 
త్రిదండి చిన్న జియర్‌స్వామి ముహూర్తం నిర్ణయిస్తారని సీఎం కేసీఆర్‌ ప్రధాని 
మోదీకి తెలిపారు. ఈ సందర్భంగా పది నుంచి పదిహేను వేల మంది 
రుత్విక్కులతో మహా సుదర్శన యాగం చేయ సంకల్పించినట్లు తెలిపారు. ఈ 
బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీరు ముఖ్యఅతిథిగా తప్పక హాజరు 
కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి 
చేశారు. దీనిపై ప్రధాని మోదీ హాజరుకావడానికి హామీ ఇచ్చారు. యాదాద్రి 
ప్రారంభోత్సవారిని తప్పకుండా వస్తానన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ 
నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరగా అంగీకారం తెలిపారు. 

రాహ్షానికి సంబంధించి సమర్పించిన వినతి పత్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
పాలనా సంబంధమైనవి, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించినవి 
తెలియచేశారు. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత పది జిల్లాలు 38 
జిల్లాలుగా మారాయని, కమీషనరేట్లు పెరిగాయని, అందుకై ఐపీఎస్‌ క్యాడర్‌ 
అధికారుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. 139గా ఉన్న ఈ సంఖ్యను 
195కు పెంచాలని కోరారు. 

వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు వెయ్యి 
కోట్ల రూపాయలు వన్‌టైం గ్రాంట్‌గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టెక్స్‌టైల్‌ 
రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయంలో 
ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో నాణ్యమైన పత్తి 
పండుతుందని, దారం ఎక్కువగా వస్తుందని తెలిపారు. దేశంలో పత్తి పంటలో 
తమ రాష్టం 'ఆలటో స్థానంలో ఉందని తెలిపారు. టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు 
వల్ల పత్తి రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 
1600 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశామని, కేంద్రం వెయ్యి కోట్లు 
(గ్రాంటుగా ఇవ్వాలని, మిగతావి తాము సమకూర్చుకుంటామన్నారు. 


ప్రత్యేక గిరిజన వర్సిటీ 


విభజన హామీ మేరకు రాష్ట్రంలో ప్రత్యేక గిరిజన 
వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రం విడిపోయిన 
సందర్భంగా తెలంగాణకు పత్యేక గిరిజన వర్సిటీ 
ఇవ్వనున్నట్లు ప్రకటించారని, ఆ హిమ్‌ బురకు ప్రత్యేక 
గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ 
వర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల 
స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 
ప్రతినిధులు సైతం ఆ ప్రాంతంలో వర్సిటీ ఏర్పాటుకు 
అంగీకరించారని తెలిపారు. కానీ అప్పటి నుంచి ఎలాంటి 
ముందడుగు పడలేదని తెలిపారు. దీనికై పార్లమెంటులో 
బడ్జెట్‌ కేటాయించి వర్సిటీ స్థాపనకు సహకరించాలని 
కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం 


పది జిల్లాలను ౩8 జిల్లాలుగా చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా 
కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్‌ నవోదయా విద్యాలయాలను మంజూరీ 
చేయాలని (ప్రధానిని కోరారు. 


ప్రధానమంత్రి గ్రామీణ సదక్‌యోజన కింద రాష్ట్రంలో 4వేల కిలోమీటర్ల 
గ్రామీణ రహదారులు ఉన్నాయని, వాటిని వెడల్పు చేయడానికి, బ్లాక్‌టాప్‌ 
చేయడానికి నిధులు మంజూరీ చేయాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ 
పునర్విభజన చట్టం -2014లో వెనకబడిన ప్రాంతాల్లో రజను అభివృద్ధి 
చేయాలని స్పష్టమైన నిబంధన ఉందని, దీని ప్రకారం పీఎంజీఎస్‌వై కింద 
అదనపు నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా 
ఉన్న ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను అభివృద్ధిపరచాల్సిన అవసరం ఉందన్నారు. 
సీఎస్‌ఎస్‌ పథకం కింద 60:40 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తి కాకుండా 
మొత్తం కేంద్రమే భరించి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 


రెండు పెద్ద పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు 
చేయాలని ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 
ఒకటి హైదరాబాద్‌-నాగపూర్‌ మధ్యలో, రెండవది 
హైదరాబాద్‌-వరంగల్‌ మధ్యలో ఏర్పాటు చేయాలని 
కోరారు. హైదరాబాద్‌-నాగపూర్‌ మధ్యలో 585 
కిలోమీటర్లకు ఇరువైపులా 50 కిలోమీటర్ల వెడల్పును 
పరిగణనలోకి తీసుకుంటే, పారిశ్రామిక అభివృద్ధికి అన్ని 
వసతి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. అలాగే 
హైదరాబాద్‌-వరంగల్‌ మధ్యలో కూడా పారిశ్రామిక 
కారిడార్‌ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం 
ప్రతిపాదించిందన్నారు. రెండు పారిశ్రామిక వాడలు 
మంజూరీ చేయాలని ప్రధానిని కోరారు. 


రాష్ట్రంలో ఐఐఎం, ట్రిపుల్‌ ఐటీ, ఏర్పాటు చేయాలని 
కోరారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయు)లో 
ఐఐఎం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమయ్యే 
స్థలాన్ని రాష్ట ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. 
హేచ్‌సీయులో రాష్ట ప్రభుత్వం కేటాయించిన రెండువేల 
ఎకరాల స్థలం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. 
దేశంలోని పలు రాష్టాలకు ఐఐఎంలను ఏర్పాటు నుప 
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఇండియన్‌ స్మూల్‌ 
ఆఫ్‌ బిజినెస్‌ను (ఐఎస్‌బీ)ని సాకుగా చూపుతూ కొత్త 
ఐఐఎంను ఏర్పాటు చేయడంలేదని లేఖలో పేర్కొన్నారు. 
ఐఎస్‌బీలో ట్యూషన్‌ఫీజులను ద విద్యార్థులు భరించ 
లేరని పేర్కొన్నారు. హెచ్‌సీయులో ఐఐఎం ఏర్పాటు 
చేయడానికి కేంద్ర విద్యాశాఖకు ఆదేశాలివ్వాలని సీఎం 
కోరారు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెద్దదైన 
కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు వ. విజ్ఞప్తి 
చేశారు. ట్రిపుల్‌ ఐటీ కం కరీంనగర్‌ ఎంతో 
అనుకూలమైన ప్రాంతమని పేర్శొన్నారు. ఇక్కడకు ట్రిపుల్‌ 
ఐటీ మంజూరు చేస్తే రాష్ట ప్రభుత్వం వైపున స్థలాన్ని 
సమకూర్చడంతో పాటు, పీపీపీ పద్ధతిలో వాటాను సైతం 
సమకూర్చగలమన్నారు. ఐటీ కంపెనీలు భాగస్వామ్య 
మయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిపుల్‌ ఐటీని 
వీలైనంత త్వరగా మంజూరు చేస్తే ఈ విద్యా సంవత్సరమే 
ప్రవేశాలు పూర్తి చేస్తామని లేఖలో పేర్కొన్నారు. 

విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు 
చేయాలని కోరారు. ఇలా మొత్తం పది అంశాలపై 
ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖరరావు వినతిపత్రాలు సమర్పించారు. 
యాదాద్రి ప్రారంభోత్స వానికి రావాలని ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీలో ప్రధాని మోడీని 
కలిసి ఆహ్వానించారు. 


న్‌! 
౫ తెలంగాణ 
| 25 


a అక్టోబర్‌ 2021 


హోంమంత్రి అమిత్‌షాను కలిసిన కేసీఆర్‌ 


ఢిల్లీలో ప్రధానిని కలిసిన మరుసటి రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖరరావు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షాను కలిసారు. 
ముఖ్యంగా రాష్ట్రానికి అదనపు ఐపీఎస్‌ అధికారులను కేటాయించే విషయంలో 
ఆయనతో చర్చించారు. ఐపీఎస్‌ క్యాడర్‌ అధికారుల 139గా ఉన్న ఈ 
సంఖ్యను 195కు పెంచాలని కోరారు. సీనియర్‌ డ్యూటీ అధికారుల సంఖ్యను 
76 నుంచి 105కు పెంచాలని కోరారు. 2016లో ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ 
జరిగినపుడు 76 సీనియర్‌ డ్యూటీ పోస్టులతో సహా మొత్తం 139 పోస్టులు 
మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్టంలో పది నుంచి 38 జిల్లాలు అయ్యాయి, 
కమిషనరేట్ల సంఖ్య 9కి పెరిగింది, అందువల్ల అదనపు పోస్టులు అవసరం 
ఉందన్నారు. ఈ మేరకు జూన్‌ 24న హోంశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు 
సీఎం తెలిపారు. 


కేంద్ర మంత్రులు షెకావత్‌, గడ్కరీలను కలిసిన సీఎం 


కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఉపరితల రవాణాశాఖా 
మంత్రి నితిన్‌ గద్మరీలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలిసి రాహ్షానికి 
సంబంధించిన పలు విషయాలను వారితో చర్చించారు. ముఖ్యంగా రాష్ట 
నీటివాటాల విషయమై ఏపీతో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో సీఎం 
జలశక్తి మంత్రిని కలిసి నీటి వాటాల విషయమై కూలంకషంగా చర్చించారు. 
తాము అనుమతిలేని ప్రాజెక్టులను చేపట్టడంలేదని తేల్చి చెప్పారు. వాటన్నిటికీ 
గతంలోనీ సీడబ్యుసీ అనుమతులు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల జారీచేసిన 
గెజిట్‌ నోటిఫికేషన్‌లో రాష్ట్రంలో 11 ప్రాజెక్టులకు అనుమతులు లేవని 
ప్రకటించారన్నారు. వాటిని అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితా నుంచి 
తొలగించాలని కోరారు. తెలంగాణ రాష్టం నిర్మిస్తున్న ప్రాజెక్టులను, వాటికి 
ఉన్న నీటి కేటాయింపులను తెలియచేస్తూ పూర్తి వివరాలతో కూడిన 
వినతిపత్రాన్ని అందచేశారు. 

గోదావరి జలాల్లో 967.94 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయని, 
అందులో ఇప్పటికే 758.76 టీఎంసీల వినియోగానికి సంబంధించి సీడబ్యుసీ 
అనుమతులు ఉన్నాయన్నారు. ఇచ్చంపల్లి, దేవాదుల, రాజీవ్‌సాగర్‌, ఇందిరా 
సాగర్‌ ఈ నాలుగు ప్రాజెక్టులకు 155 టీఎంసీలను కేటాయిస్తూ సీడబ్యుసీ 
ఇచ్చిన అనుమతుల పత్రాన్ని కేంద్రమంత్రికి అందచేశారు. ఇక కాళేశ్వరం 
ప్రాజెక్టుకు 240 టీఎంసీల అనుమతులు ఉన్నాయని తెలిపారు. కల్వకుర్తి 
ఎత్తిపోతల లాంటి చిన్న ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం 
లేదని సీఎం వివరించారు. అందువల్ల గోదావరి నదీ యాజమాన్య బోర్డు 
సీడబ్యుసీకి వివరించి అనుమతులు లేని జాబితా నుంచి ఆయా ప్రాజెక్టుల 
పేర్లను తొలగించాలని కోరారు. ఈ సమావేశంలో సాగునీటి పారుదలశాఖ 
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్సీలు మురళీధర్‌, హరిరామ్‌, 
గణపతిరెడ్డి, సీఎం ఓఎస్టీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, 
రీజనల్‌ రింగ్‌రోడ్‌ నిర్మాణానికి సహకరించాలని, విజయవాడ- హైదరాబాద్‌ 
హైవేను ఆరులేన్ల రహదారిగా మార్చాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖా 
మంత్రి నితిన్‌ గడ్మరీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. గతంలో మంత్రి 
ఇచ్చిన హామీ ప్రకారం 3,306 కిలోమీటర్లు జాతీయ రహదారులుగా 
గుర్తించాల్సి ఉండగా, ఇప్పటికి 2,168 కిలోమీటర్లు మాత్రమే గుర్తించారని, 


ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పునరుద్దరించాలి 
కేంద్రమంత్రికి కేటీఆర్‌ వినతి 


సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెల్లిన సందర్భంగా అక్కడకు 
వెళ్ళిన పలువురు రాష్ట్ర మంత్రులు తమ తమ శాఖలకు 
చెందిన కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి, సంక్షేమ, 
పాలనా పరమైన విషయాలను వివరించారు. వారికి 
వినతిపత్రాలు సమర్పించారు. ఇలా కేంద్ర మంత్రులను 
కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, గంగుల 
కమలాకర్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌ 
ఉన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పునరుద్దరించాలని 
కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు రాష్ట ఐటీ, 
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో 
కేంద్ర మంత్రిని కలిసిన కేటీఆర్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఐటీ 
రంగాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని, 
నిరుద్యోగ సమస్య కొంతమేర తీరుతుందని తెలిపారు. 
ఈఎంసీ-2. 0 స్కీం కింద దివిటిపల్లిలో ఎనర్జీస్టోరేజ్‌ 
సొల్యూషన్‌ విస్తరణకు సహకరించాలని కోరారు. 
కన్వూమర్‌ ఎలక్రానిక్స్‌ తయారీ రంగాన్ని ప్రోత్స 
హించేందుకు దుండిగల్‌ వద్ద 450 ఎకరాల స్థలాన్ని 
గుర్తించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. గ్రామ 
పంచాయతీలను టీ ఫైబర్‌తో అనుసంధానించేందుకు 
ఉద్దేశించిన భారత్‌ నెట్‌ ఫేజ్‌ -2 ప్రాజెక్టు అవగాహన 
ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేయాలని కోరారు. 
గామ పంచాయతీలతో చిన్న గ్రామాలను అనుసంధా 
నించేందుకు గాను రూ. 1200 కోట్ల అదనపు నిధులు 
కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నేషనల్‌ 
ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఫేజ్‌-1 నెట్‌వర్క్‌ను 
టీ-ఫైబర్‌కు అప్పగించాలని కోరారు. 


మిగతా 1,139 కిలోమీటర్లు కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని 
సీఎం కోరారు. ఇవే కాకుండా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం సెంట్రల్‌ 
రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఆర్‌ఐఎఫ్‌) నిధుల నుంచి 744 కోట్ల 
రూపాయల నిధులను మంజూరీ చేయాలని కోరారు. పార్లమెంటు నియోజక 
వర్గాల వారీగా తమ పార్లమెంటు సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలకు నిధులు 
మంజూరీ చేయాలని కోరారు. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు 
పూర్తి నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలోని కల్వకుర్తి 
నుంచి ఏపీలోని నంద్యాల దాక 167 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారిగా 
నోటిఫై చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా నదిపై సోమశిల వద్ద 
వంతెన నిర్మించాలని, దీనివల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, చెన్నైకి 80 
కిలోమీటర్లు దూరం తగ్గుతుందని దీన్ని మంజూరీ చేయాలని కోరారు. 


మంత్రి గంగుల కమలాకర్‌ 


కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పీయూష్‌ గోయల్‌ను మంత్రి 
కేటీఆర్‌తో పాటు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కలిశారు. 
కేంద్రం తీసుకొనే బియ్యంలో 2020-21 యాసంగి సీజనుకు చెందిన బాయిల్డ్‌ 


రైస్‌ వాటా పెంపు, గత యాసంగిలో అందించాల్సిన లక్ష క్వింటాళ్ల బియ్యంపై 
30 రోజులు అదనపు సీఎంఆర్‌ గడువు, వచ్చే వానాకాలంలో తెలంగాణలో 
80లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు అనే అంశాలపై కేంద్ర మంత్రితో 
చర్చించారు. కేంద్ర మంత్రి ఆదేశాలతో ప్రజాపంపిణీ కార్యదర్శి సుధాన్ను 
పాందేను కలిసిన గంగుల సమస్యల్ని వేగంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకతను 
వివరించారు. ఎఫ్‌.సి.ఐ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ సీఎండి, ఇతర ఉ 
న్నతాధికారులతో రాష్ట్ర సివిల్‌ సప్టైస్‌ అధికారులు భేటి అయ్యారు, అలాగే 
ఎఫ్‌.సి.ఐ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అతీష్‌ చంద్ర, ఇతర ఉన్నతాధికారులతో 
మంత్రి గంగుల ఢిల్లీలో సమావేశమయ్యారు. 

తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న న్యాయబద్ధమైన అంశాలను 
కూలంకషంగా కేంద్రానికి వివరించారు. రైతు ఉత్పత్తులను సేకరించడంలో 
వ్యాపార కోణంలో మాత్రమే కాకుండా మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన 


అవసరముందని గుర్తుచేసారు, తెలంగాణ ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ ఈ దృష్టితో తీసుకున్న రైతుబంధు, రైతుబీమా, 
24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాల అందుబాటు 
వంటి చర్యలు, రైతుల కోసం ఖర్చుచేసిన వేల కోట్ల 
రూపాయలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తు న్నాయని, ఈ 
సమయంలో కేంద్రం మద్దతు తెలపాల్సిన అవసరాన్ని 
వారికి గుర్తుచేశారు. 

దేశంలో కరోనా సంక్షోభంతో కోట్లాది ప్రజలు ఆహార 
సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పేదలందరికీ ఆహార 
ధాన్యాలు అందించాల్సిన క్లిష్ట సమయంలో ఆహార 
వృధాను అరికట్టడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యంగా 
ఉండాలన్నారు. 

యాసంగిలో తెలంగాణలో అత్యధిక ఉష్టోగ్రతలు 
ఉంటాయని ఆ పరిస్థితుల్లో పండిన ధాన్యాన్ని రారైస్‌గా 
మిల్లింగ్‌ చేసినప్పుడు విరిగిపోయి లక్షల క్వింటాళ్ల బియ్యం 
పనికిరాకుండా పోతాయన్నారు. ఈ కరోనా క్లిష్ట 
సమయంలో అంత ధాన్యాన్ని వృధా చేయడం సరికాదని 
అందువల్ల బాయిల్డ్‌ రైస్‌ రూపంలోనే వాటిని తీసు 
కోవాలని కోరారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం 
సంకల్పించిన రైతు ఆదాయం రెట్టింపుకు సైతం దోహద 
పడుతుందన్నారు. అలాగే గత సంవత్సరాల్లో చాలా 
తక్కువ ధాన్యం ఉత్పత్తి జరిగినప్పుడు సైతం బాయిల్డ్‌ రైస్‌ 
అందించామని ఇప్పుడు రికార్డు స్థాయిలో దాదాపు కోటి 
క్వింటాళ్ల ధాన్యం దిగుబడులు వచ్చాయని గణాంకాలతో 
సహా మంత్రి గంగుల కేంద్రం ముందుంచారు, ఇంత 
పెద్ద ఎత్తున ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడమే సవాళ్లతో 
కూడుకున్నదని ఇప్పుడు వాటిని రా రైస్‌ రూపంలో 
ఇవ్వడమంటే రైతుల్ని పూర్తిగా నట్టెట్లో ముంచడమే 
ఆవుతుందని కేంద్రం వద్ద తన ఆవేదనని వ్యక్తం చేసారు. 

యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌గా అందించడానికి 
సహకరించాలని కోరారు, అలాగే గత యాసంగి సీజన్లో 
ఎఫ్‌.సి.ఐ ప్యాడి స్టాక్‌ వెరిఫికేషన్‌ కోసం దాదాపు 
నెలరోజుల్ని నష్టపోవడం వల్ల 300కోట్ల విలువ చేసే లక్ష 
క్వింటాళ్ల బియ్యాన్ని అందించలేకపోయామని వాటిని 
అందించడానికి నష్టపోయిన నెలరోజుల్ని తిరిగివ్వా 
ల్సిందిగా కోరారు, ప్రస్తుతం నడుస్తున్న వానాకాలం 
సీజన్లో వరి దాదాపు 55లక్షల ఎకరాల్లో సాగువుతుందని, 
ఇంత పెద్ద ఎత్తున రైతులు పండిస్తున్న ధాన్యాన్ని 
తీసుకోవడం కోసం ఎఫ్‌.సి.ఐ 80 లక్షల క్వింటాళ్ల వరకు 
తెలంగాణకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. వరుసగా 
కేంద్ర ఆహార, ప్రజాపంపిణి శాఖ మంత్రి పీయూష్‌ 
గోయల్‌, కేంద్ర కార్యదర్శి సుధాన్ను పాండి ఎప్‌. సిజు 
సీఎండీలతో జరిపిన చర్చల్లో తాను చెప్పిన అంశాల పట్ల 
సానుకూలత వ్యక్తమయిందని మంత్రి గంగుల కమలాకర్‌ 
పేర్కొన్నారు. 


తి కు 
కార్మిక మంత్రి మల్లారెడ్డి 


తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సి.హెచ్‌ మల్లారెడ్డి కేంద్ర 
విద్యా, నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కలిసారు. రాష్ట్రానికి 
కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో 
ఇవ్వవలసిన మిగులు బడ్జెట్‌ ను విడుదల చేయాలని కోరారు. స్కిల్‌ 
డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ (్రైన్యూర్‌ షిప్‌ శాఖ అధీనంలో గల డైరెక్టర్‌ జనరల్‌ 
ఆఫ్‌ టైనింగ్‌ ద్వారా అమలు చేయవలసిందిగా కోరారు. కేంద్ర ప్రాయోజిత 
పథకాల లో రూ. 16.57 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలో 
యయ ఇసి రాష్ట్ర అభివృద్ధికి తోద్చడవలసిందిగా కోరినారు. 

కేంద్ర కార్మిక, పర్యావరణం, అడవుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను 
కూడా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కలిసారు. కార్మిక ఉపాధి శాఖ (ప్రత్యేక ప్రభుత్వ 
ప్రధాన కార్యదర్శి ఉత్తరాల ద్వారా మీకు పూర్వమే తెలపడం జరిగిందని, 
2019-20 సంవత్సరానికి సంబంధించిన మిగిలిపోయిన బడ్జెట్‌ రూ. 
104.50 విడుదల చేయాలని కోరారు. 


మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ 


కేంద్ర ప్రభుత్వం దేశంలోని చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీల ఆరోగ్యం 
కోసం చేపట్టిన వివిధ పథకాల గడువు ముగుస్తుండడం, వాటి కేంద్ర వాటా 
తగ్గించడం, కొనసాగించకపోవడం పై చర్చించడానికి రాష్ట్ర గిరిజన, స్రీ, శిశు 
సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, గ్రేటర్‌ వరంగల్‌ 
మునిసిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఇల్లందు ఎమ్మెల్యే 
హరిప్రియ నాయక్‌లతో కలిసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిసారు. 
ప్రారంభించిన కేంద్ర పథకాలను కొనసాగించాలని, గతంలో మాదిరిగానే 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను భరించాలని విజ్ఞప్తి చేశారు. 

పిల్లలు, బాలింతలు, గర్భిణీలలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు 
ఉద్దేశించిన పోషన్‌ అభియాన్‌ గడువు సెప్టెంబర్‌ 80 వ తేదీతో 
ముగుస్తున్నందున ఈ పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చెశారు. కోవిడ్‌ - 
19 సందర్భంగా పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల బీమా కోసం ప్రారంభించిన 


ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని కోవిడ్‌ 
సందర్భంగా ఇంటింటికి రేషన్‌ ఇస్తూ కోవిడ్‌ రోగుల 
బాగోగుల కోసం తీవ్రంగా కృషి చేసిన అంగన్‌ వాడీ 
టీచర్లు, హెల్పర్లకు కూడా వర్తింప చేయాలని కోరారు. 
కేంద్ర న్యూట్రిషన్‌ ప్రొగ్రాం కింద అదనపు పోషకాహార 
కార్యక్రమంలో ఇచ్చే జొన్నలు, సజ్జల చిరుధాన్యాల 
కోటాను పెంచాలని కోరారు. 2021 సంవత్సరానికి 
5427 మెట్రిక్‌ టన్నుల జొన్నలు, 2714 మెట్రిక్‌ టన్నుల 
సజ్జలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసిడిఎస్‌) కింద 
కేంద్రం కొన్ని సేవలు ఉపసంహరించడం, కేంద్ర కోటాను 
తగ్గించడం వల్ల రాష్ట్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణీల 
కోసల చేపట్టే కార్యక్రమాలకు ఇబ్బంది జరుగుతుందని, 
2017 వరకు గల కోటాను తిరిగి పునరుద్ధరించాలని 
కేంద్ర మంత్రిని రాష్ట మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు. 
రాష్ట్ర ఐసీడిఎస్‌ ప్రాజెక్టులో అంగన్‌ వాడీల వేతనాలను 
గతంలో 60:40 శాతంగా కేంద్రం, రాష్ట్రం భరిస్తే వాటిని 
2575 శాతానికి తగ్గించారని, కొన్ని పోస్టులను 
తొలగించారని, తగ్గించిన కోటాను ఇంతకు ముందు వలె 
కొనసాగించాలని, తొలగించిన పోస్టులను పునరుద్ధరించా 
లని కోరారు. వీటితో పాటు రాష్ట, జిల్లా, ప్రాజెక్టు 
కార్యాలయాల్లోని పరిపాలనా వ్యయం మొత్తాన్ని 
ఆపేశారని, కిరాయిలు, ఐఈసి కాంపోనెంట్‌ ను కూడా 
ఆపేశారని, వీటిని పునరుద్ధరించాలని కోరారు. 

తెలంగాణ రాష్టంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను 
ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని కేంద్ర 
మంత్రి స్మృతి ఇరానీని ఆహ్వానించగా, ఆమె వెంటనే 
అంగీకరించారు. త్వరలోనే తెలంగాణకు వచ్చి మహిళా, 
శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు 
పరిశీలించి, దేశవ్యాప్తంగా వీటిని అమలు చేసేందుకు 
కృషి చేస్తామన్నారు. అదేవిధంగా పోషణ్‌ అభియాన్‌ 
పథకానికి 2021 సెప్టెంబర్‌తో గడువు ముగుస్తుండడంతో 
దీనిని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని, ఆపే 
ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు. అదేవిధంగా కేంద్రం వాటా 
పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 
తామిచ్చిన విజ్ఞప్తలపై కేంద్ర మంత్రి సానుకూలంగా 
స్పందించారని, వీటన్నింటిని పరిష్కరిస్తే మహిళలు, శిశు 
వులకు మరింత ప్రయోజనం కలుగుతుందని మంత్రి 
సత్యవతి రాథోడ్‌ అన్నారు. కేంద్రమంత్రికి ధన్యవాదాలు 
తెలిపారు. 


రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, 
సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 


రాష్ట్ర అబ్బారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ 
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ 


మంత్రి కిషన్‌ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్టంలో 
చేపడుతున్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి స్వదేశీ దర్శన్‌, ప్రసాద్‌ స్కీం లలో 
చేర్చి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. 

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో భాగంగా స్వదేశీ దర్శన్‌ స్కీంలో 
చరిత్రాత్మక కోటల సంరక్షణ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని పిలిగ్రీమేజ్‌ అండ్‌ 
నేచర్‌ టూరిజం సర్యూట్‌ ను, ప్రసిద్ధ బుద్ధిజం కేంద్రాల అభివృద్ధి చేయాలని 
కోరారు. వాటికి సంబంధించిన వివరాలు అందించారు. ప్రసాద్‌ స్కీంలో 
భాగంగా భద్రాచలం లోని సీతా రామచంద్ర స్వామి దేవస్థానం, మహబూబ్‌ 
నగర్‌ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 


ఇ" 


రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ 
అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటంలో 
సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులది కీలకపాత్ర 
అని సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ అర్వింద్‌ 
కుమార్‌ అన్నారు. కమీషనరేట్‌ కార్యాలయంలో మల్టీ జోన్ల 
వారీగా క్షేత్ర స్థాయి అధికారులకు రెండు రోజుల పాటు 
నిర్వహించిన క్షేత్ర స్థాయి అధికారుల సమీక్ష సమావేశానికి 
కమీషనర్‌ ముఖ్య అతిధిగా హాజరై అధికారులకు దిశానిర్దేశం 
చేశారు. 

ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ, సమాచారశాఖ అధికారులు 
ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలని సూచించారు. 
సమాచార శాఖ అధికారులు, జిల్లా అధికారులు, మీడియాతో సత్సంబంధాలు 
కలిగి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేయాలని అన్నారు. 
ప్రకటనల విషయంలో జి.ఓ నెం.52 లోని మార్గదర్శకాలను పాటించాలని 
అన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ 
కార్యక్రమాలకు సంబంధించిన విజయ గాధల సేకరణలో ప్రత్యేక దృష్టి 
సారించాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఫోటో వీడియో లైబ్రరీలను నిర్వహించి, 
సమాచార శాఖకు సంబంధించిన వివరాలను భద్రపరచాలని అన్నారు. 
నైపుణ్యాలను పెంచుకోవడానికి అవసరమైన శిక్షణను సిబ్బందికి ఇప్పించాలని 
సూచించారు. 

పీఆర్వో ఇంజనీరింగ్‌ విభాగాలు సమన్వయంతో పనిచేసి సమాచార శాఖకు 


దేవస్థానాలను అభివృద్ధి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

మహబూబ్‌ నగర్‌ పట్టణంలో సుమారు 25 కోట్ల 
రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కల్చరల్‌ 
సెంటర్‌ కు ఠాగూర్‌ కల్చరల్‌ కాంప్లెక్స్‌ స్కీం ద్వారా 15 
కోట్ల రూపాయల ఆర్థిక సహకారం ను అందించాలని 
విజ్ఞప్తి చేశారు. అడాప్ట్‌ ఎ హెరిటేజ్‌ స్కీం లో ఎంపికైన 
గోల్కొండ కోట, అలంపూర్‌ జోగులంబా దేవాలయం, 
రామప్ప దేవాలయంల పనులను తక్షణమే 
ప్రారంభించాలని మంత్రి కోరారు. హైదరాబాద్‌ నగరం 
టూరిజం, మెడికల్‌ క్యాపిటల్‌ గా అభివృద్ధి చెందుతున్న 
నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం లో ప్రతిష్టాత్మక ఇండియన్‌ 
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్మెంట్‌ 
క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన 
భూమిని ఉచితంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం 
సమకూర్చుతుందని అందుకు అవసరమైన అనుమతులు 
ఇవ్వాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి 
కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 


ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిలా నిలవండి 


ess అ 


మంచిపేరును తీసుకురావాలని అన్నారు. సమాచార శాఖ 
ద్వారా జారీ చేసే ప్రెస్‌ రిలీజులు, ఫోటోలు, వీడియోలు 
సమాచార శాఖ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పొందు 
పరచాలని అన్నారు. జిల్లా స్థాయి మీడియా అక్రిడిటేషన్‌ 
కమిటీల ప్రతిపాదనలను త్వరితగతిన పంపాలని అన్నారు. 
జర్నలిస్టులకు అందించే సంక్షేమ పథకాల గురించి వారికి 
అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఈ 
సమావేశంలో అడిషనల్‌ డైరెక్టర్లు నాగయ్య, కిషోర్‌ బాబు, 
జాయింట్‌ డైరెక్టర్లు మధు, జగన్‌, ్రీనివాస్‌, సీనియర్‌ 
అధికారులు రాధాకిషన్‌, జయరాం మూర్తి మధుసూదన్‌, 
వెంకటేశ్వర్లు, పాండురంగారావు, ప్రసాద రావు, హష్మి, 
వెంకట సురేష్‌ సమాచార శాఖ ఇతర అధికారులు 


పాల్గొన్నారు. తి 


ఇది మామూలు పదాలతో, పాదాలతో కూడిన పద్యం కాదు. మంత్రాక్షర 
మహితమైనది. బీజాక్షర సహితమైనది. దుర్గాదేవి/లలితాదేవి మంత్రానికి 
యు కంక పోతనామాత్య పద్యరూపాన్ని ఇచ్చాడు. ఈ పద్యం చదువుకుంటే చాలు, 
ఆ మంత్రాన్ని ఉపాసించినట్లేనని పెద్దలు చెబుతారు. మహత్వము, కవిత్వము, 
పటుత్వము, సంపదలు ప్రాప్తిస్తాయన్నది సారాంశం. అదే ఫలశ్చ్ళతి. అందుకే, 
విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో, ఈ పద్యాన్ని అమ్మవారి సన్నిధిలో 
అక్షరాకృతిలో ఉంచారు. ఓం ఐం హ్రీం శ్రీం శీమాత్రే నమః = ఇదీ మంత్రం. 
ఇవన్నీ బీజాక్షరాలతో కూడుకున్నవి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ 
చదువరాదని నియమం. శుచి, శుభ్రతతో తయారై ఉపాసించాలి. ఏ మంత్రమైనా 
నియమనిష్టలతోనే పఠించాలి. ఆ నియమాలు, మంత్ర రహస్యాలు బాగా 
ఎరిగివున్న పోతన్న అందరి సౌలభ్యం కోసం భాగవత పద్యాలలో వాటిని 
ఇమిడ్చాడు. అటువంటి వాటిల్లో ఇది గొప్ప పద్యం. విజయదశమి వేళలలో 
చదువుకుంటే సర్వం సిద్ధిస్తాయని విశ్వసించాలి. విశ్వసించడం వైదిక ధర్మం. 
ఓం = మహత్యము, ఐం = కవిత్వ శక్తి, హ్రీం = పటుత్వము, (శ్రీం = ఐశ్వర్యము, 
సంపదలు. పద్యంలో అడుగడుగునా “అమ్మ శబ్దం కనిపిస్తూ, వినిపిస్తూ 
ఉంటుంది. అమ్మ = (శ్రీమాత. వీటన్నిటిని కలుపుతూ పద్యంగా అల్లాడు పోతన్న. 
ఈ పద్యం చదువుకుంటే చాలు భయాలన్నీ తొలగిపోతాయి, జయాలన్నీ 
కలుగుతాయి. 

జయ శుభకారిణి, విజయరూపిణి అయిన దుర్గమ్మను భక్తి శ్రద్ధలతో పూజించే 
గొప్పకాలం దసరా మహోత్సవం. దసరా పండుగ శోభ నిన్న మొన్నటి వరకూ 


30 


అక్టోబర్‌ 2021 


పల్లెసీమలలో గొప్పగా విలసిల్లేది. 


రం 


పట్టణీకరణ నేపథ్యంలో, ఆ ప్రాభవం కొంత 
తగ్గినా, వైభవం సరికొత్త రూపాలను సంతరించు 
కొంటోంది. అయ్యవారికి చాలు అయిదు వరహాలు.. 
పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు... అని పాడుకుంటూ 
విద్యార్థులు సందడి చేసే దృశ్యాలు నాలుగు దశాబ్దాల క్రితం 
వరకూ పల్లెల్లో కనిపించేవి. “దసరా” హిందువులకు ఎంతో 
ముఖ్యమైన పండుగ. జీరామ చంద్రుడి నుంచి ఇప్పటి 
పాలకుల వరకూ అందరూ దుర్గమ్మను కొలుస్తూనే ఉన్నారు. 
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ కలిసి 


తొమ్మిదిరోజులవుతాయి. పదవరోజు దశమి. నవరాత్రులు, 


విజయదశమి కలిసి 
“దసరాిగా జరుపుకుంటాం. ఇది 
తరతరాల నుంచి వస్తున్న ఆచారం. 

ఈ నవరాత్రులను “శరన్నవ రాత్రులు 

అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక అలా 

పిల్చుకొంటాం. “శక్తిని ఆరాధించడం, సర్వశక్తి స్వరూపమైన 

దుర్గమ్మను ఉపాసించడం ఈ వేళలలో చేసే ముఖ్యమైన కార్యం. 

దస్‌ + హరా = దసరా. రావణాసురుడి పదితలలు నరికి 

సంహరించిన సందర్భంగా జరుపుకొనే విజయోత్సవం కూడా ఈ 

మహోత్సవం. డేల్‌ నవరాత్రులలో విశేష పూజలు చేయడం మన 

ఆచారం. ముగురమ్మలైన మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిని 
ఆరాధించుకుంటాం. 

ఒక్కొక్కరికీ మూడు రోజుల చొప్పున పూజలు నిర్వహి 


7 


ఉంటాం. బొమ్మలకొలువు పెట్టడం కూడా వేడుకల్లో ఒక భాగం. 
అమ్మవారిని ఒక్కొక్కరోజు ఒక్కొక్క రకంగా విశేషంగా అలంకరించడం, 
ఆ దర్శనం పొందడం సర్వ ఫలదాయకం. మన తెలంగాణలో తొమ్మిది 
రోజుల పాటు “బతుకమ్మ ఆడడం మన ప్రత్యేకం. బతుకమ్మ (గారి) 
పండగ లేదా సద్దుల పండగ చాలా ప్రసిద్ధం. బతుకమ్మను పూలతో 
అందంగా అలంకరించడం, ఆటపాటలతో ఆనందించడం, చివరి రోజున 
నిమజ్జనం చేయడం భారతదేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే జరిగే 
గొప్ప సంబురం. ఈ అపురూప దృశ్యాలను కొన్ని కోట్లమంది దర్శించి, 
పులకించడం “బతుకమ్మ పండుగిలోని విశేషం. ఇక తంగెడు పూలశోభ 
గురించి చెప్పక్కర్లేదు. అది సుందరం, సుమనోహరం. 
రామాయణ, మహాభారత కాలం నుంచి విజయదశమి” 
విశిష్టమైనదిగా పేరుకెక్కినది. ధర్మం - అధర్మం మధ్య జరిగే యుద్ధంలో 
చివరికి ధర్మమే గెలుస్తుందని పురాణ, ఇతిహాసాలు చెబుతూనే ఉన్నవి. 
జగదంబయైన దుర్గాంబ మహిషాసురుడిపై నవరాత్రులు యుద్ధం చేసి, 
వాడిని వధించి, జయించింది. ఆ సందర్భాన్ని పదవరోజు 'సంబురంిగా 
జరుపుకుంటున్నాం. అదే దశమి, అదే విజయదశమి. అజ్ఞాత వాసం 
కోసం విరాటరాజు కొలువుకు వెళ్లే సందర్భంలో, పాండవులు తమ 
అత్యంత శక్తివంతమైన ఆయుధాలన్నింటినీ జమ్మిచెట్టుపై ఉంచుతారు. 
వాటిని తిరిగి బయటకు తీసింది కూడా విజయదశమినాడే,అని భారత 
కథలు చెబుతున్నవి. దసరా వెనకాల ఉన్న పురాణ గాథలు పుణ్య 
పూజితాలు.” దేవీ నవరాత్రులు” జరుపుకొనే వేళలలో శీ లలితా సహస్ర 
నామ” పారాయణం నిత్యం చేయడం సర్వ శుభప్రదం. దశ హరా’ అంటే, 
పది పాపాలను హరించేది అని కూడా దైవజ్ఞులు చెబుతుంటారు. మన 
ఆచార వ్యవహారాలన్నీ శాప్రీయమైనవే. మానసిక, శారీరక, సామాజిక 
ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొనే పూర్వులు పండుగలను రూపకల్పనం 
చేశారు. 
అందులో బుతువుల పాత్ర ప్రశస్తమైంది. శరదృతువుకు ముందు 
వర్షబుతువు ఉంటుంది. విస్తారమైన వర్షాలు కురవడం వల్ల చీమలు, 
దోమలు, కీటకాలు ప్రబలుతాయి. ఈ కాలంలో (ప్రజలు జ్వరాలు, 
రోగాలతో బాధపడుతూ వుంటారు. వీటికి “'యమద్రంష్టములని న్‌ు 
మహిషము మొదలైన జంతువులను లేప చంపివేస్తుందని “దేవీ భాగవతం” 
చెబుతోంది. ఈ బుతువులలో చేసే కార్యాల వల్ల, ఆహార నియమాల వల్ల, 
ఉపవాసాల వల్ల, జీవనశైలిలో వచ్చే మార్పుల వల్ల రోగాలను జయించి 
మంచి ఆరోగ్యవంతులమవుతాం. ధ్యాన, జపాదుల వల్ల మానసిక ఆరోగ్యం, 
మేధో పటుత్వం పెరుగుతుంది. “దురుడుఅనే రాక్షసుని అమ్మవారు 
జయించడం వల్ల “దుర్గ అనే పేరు వచ్చిందని అంటారు. ఒక్కొక్క రూపానికి 
ఒక్కొక్క పేరు వచ్చింది. నవదుర్గలుగా అవతారమెత్తింది. శైలపుత్రి, 
బ్రహ్మచారిణి, చండ, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, 
మహాగౌరి, సిద్ధిదాత్రి అనే పేర్లు ఏర్పడినట్లు చెబుతారు. పరాశక్తి 
స్వరూపమైన అమ్మవారిని ఆరాధించడం, నియమనిష్టలతో గడపడం, 
సంయమనం పాటించడం, సర్వ జీవుల పట్ల, తోటి మనుషుల పట్ల సమ 
భావంతో మెలగడం వల్ల సర్వమూ వశమవుతాయి. విజయదశమి 
ఎందరికో విజయాన్ని చేకూర్చిందని చరిత్ర చెబుతోంది. “అమ్మను నమ్ము 
కున్న వారికి అంతటా విజయమే వరిస్తుంది. అభయమిచ్చే అమ్మ పక్కనుం 
అన్నీ శుభములే. ఖు 


See 
అ 


శ తెలంగాణ 


గో అక్టోబర్‌ 2021 


జమ్మివనం కానున్న తెలంగాణ 


ఊరుఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు.. 


* బందు శ్రీకాంత్‌ బాబు 


తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో పెంచాలనే 
ఉద్దేశ్యంతో “గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. 
దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. 
దీనికి సంబంధించిన పోస్టర్‌ ను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల 
ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా రాజ్యసభ 
సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఆవిష్కరించారు. 

వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ 
పూజించుకునే జమ్మి చెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించింది. 
అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా 
ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ తరపున “ఊరు 
ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని సంతోష్‌ కుమార్‌ 
తీసుకున్నారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. 
జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని 
కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్వా రానున్న దసరా 
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా “'ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి 
చెట్టు. కార్యక్రమం మొదలవుతుందని బేగంపేటలో జరిగిన పోస్టర్‌ విడుదల 
సందర్భంగా ఎం.పీ ప్రకటించారు. ఇప్పటికే ఇరవై వేలకు పైగా జమ్మి మొక్కలను 
సిద్ధం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు. 

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ, గ్రీన్‌ ఇండియా 
ఛాలెంజ్‌ తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమంలాగానే దీనిని కూడా విసృతంగా 
ప్రచారం చేయటంతో పాటు, ప్రతీ ఊరిలో-ప్రతీ గుడిలో జమ్మి వృక్షం ఉండేలా 
చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత తరానికి జమ్మి చెట్లు అంటే కేవలం దసరా 
రోజు మాత్రమే గుర్తుకు వస్తుందని, పురాణ కాలం నుంచి మన చరిత్రలో జమ్మికి 
ప్రాధాన్యత ఉందన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ, 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును ముఖ్యమంత్రి 
కే. చంద్రశేఖర రావు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వేదకాలం నుంచీ 
నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో, గుడిలో, బడిలో భాగస్వామ్యం 
చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన ఎం.పీ సంతోష్‌ కుమార్‌ కు అభినందనలు 
తెలిపారు. తమవంతుగా ప్రతీ ప్రాంతంలో జమ్మి మొక్క నాటేలా, రక్షించి పెంచేలా 
చర్యలు తీసుకుంటామన్నారు. 


జమ్మి చెట్టు ప్రాధాన్యత- పూర్తి వివరాలు 
శమీ శమయతే పాపమ్‌ శమీ శత్రు వినాశినీ! 


తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పు కోవచ్చు. 
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే 


జమ్మి చెట్టు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, 
సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా, జెషధంగా 
ఎంతో ప్రాధాన్యం గలది. తెలంగాణలో దసరా నాడు జమ్మి 
చెట్టును పూజించడం ఆచారం. దసరా నాడు సాయంత్రం 
పాలపిట్టను చూడటానికి గుంపులు గుంపులుగా వెళతారు. 
ఇదే సందర్భంలో జమ్మి పూజ చేస్తారు. శమీ శమయతే 
పాపమ్‌ శమీ శత్రు వినాశినీ!/ అర్జునస్య ధనుర్దారీ రామస్య 
ప్రియదర్శినీ!! అని చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ 
చేస్తారు. ఆ తరువాత బంధు మిత్రులకు జమ్మి ఆకులు చేతిలో 
పెట్టి నమస్మరిస్తుంటారు. కొందరు ఆప్యాయంగా ఆలింగనం 
చేసుకుంటారు. ఒకరి కొకరు పలుకరించుకోని వారు కూడా 
దసరానాడు ఈ పచ్చని ఆకులను చేతిలో పెట్టి 
నమస్మరించుకొని విభేదాలు మరిచిపోతారు. జమ్మి తెలంగాణ 
ప్రజల్లో వెల్లివిరిసే సౌహార్దతకు ప్రతీక. 

శ్రీ రాముడు లంకపై యుద్దానికి వెళ్ళే ముందు శమీ 
వృక్షాన్ని పూజించాడని చెబుతారు. పాందవులు అజ్ఞాత 
వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై 
దాచి పెదతారు. తమకు విజయం సిద్ధించాలని జమ్మి 


చెట్టుకు పూజిస్తుంటారు. పలు రాష్ట్రాలలో జమ్మిని పూజించే సంప్రదాయం ఉ 
న్నది. మైసూరు దసరా ఉత్సవాలలోనూ శమీ వృక్షాన్ని పూజిస్తారు. జమ్మిని 
దుర్గామాత స్వరూపంగా కూడా భావిస్తారు. ఓమ్‌ ఇభవక్రాయ నమః, శమీ పత్రమ్‌ 
సమర్పయామి అంటూ విఘ్నేశ్వరుడికి శమీ పత్రాలను సమర్పిస్తారు. జమ్మిని 
పూజిస్తే శని పీడ విరగడవుతుందనే నమ్మకం కూడా ఉన్నది. నిప్పును 
పుట్టించడానికి (శ్రేష్టమైనది కనుక దీనిని అగ్నిగర్భ అని కూడా అనేవారు. 


లయ 


జమ్మి చెట్టు భారత ఉపఖండంలో, పశ్చిమాసియాలో పెరుగుతుంది. ఎంతటి 


జకం. “a క్షీ వ 
కరువు కాలంలో అయినా తట్టుకొని నిలువడం ఈ చెట్టు ప్రత్యేకత. అందువల్ల 
ఈ చెట్లు ఉంటే కనీస హామీగా భావిస్తారు. కరువు కాలంలో పశువులకే కాకుండా, 
మనుషులకూ ఆహారంగా ఉపయోగపడుతుంది. జెషధంగా కూడా ఉపయోగకరం. 
కొన్ని ప్రాంతాలలో ఈ చెట్టు నీడన గిరిజన పెద్దలు సమావేశాలు జరుపుకునేవారు. 
ఈ చెట్టు సగటు ఆయుర్దాయం 120 ఏండ్లు. వేర్లు ముప్ఫై మీటర్ల లోతు వరకు 
పోతాయి. ఏ మాత్రం తేమ లేని ఎడారి ప్రాంతాలలో కూడా ఈ చెట్టు తట్టుకుని 
నిలుస్తుంది. ఎడారుల్లో పెనుగాలులను నిలువరిస్తుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 
(యూఏఈ)లో జమ్మిని జాతీయ వృక్షంగా ప్రకటించారు. అక్కడ జమ్మి చెట్టును 
కొట్టివేస్తే నేరం. భూమి సారం కొట్టుకొని పోకుండా నిలుపుతుంది కనుక తోటల్లో 
ఈ చెట్లను నాటుకోవాలని ప్రజలకు పిలుపునిస్తుంది. 

బహైన్‌లో దాదాపు 500 ఏండ్ల వయసున్న జమ్మి చెట్టు ఉన్నది. షరాజత్‌ అల్‌ 
హయత్‌ (జీవన వృక్షం) అనే పేరున్న ఈ చెట్టును చూడటానికి ఏటా దాదాపు 65 
వేల మంది పర్యాటకులు వస్తుంటారు. 9. 75మీటర్ల ఎత్తున ఈ చెట్టు వేర్లు సుమారు 
యాభై మీటర్ల లోతు వరకు ఉన్నాయి. 2009లో ఈ చెట్టును ప్రపంచ ఏడు కొత్త 
ప్రకృతి వింతల జాబితాలో చేర్చారు. అరేబియా ఏడారిలో ఏ మాత్రం తేమ లేని 
నేలలో ఇది వేళ్ళూనుకొని పెరగడం ఒక పెద్ద వింత. చుట్టూరా ఒక నీటి చుక్క 
ఉండదు, ఒక్క గడ్డి పరక కూడా మొలవదు. అయినా ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ 
చెట్టుకు నీరు ఎలా వస్తుందనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయం. 


జమ్మిచెట్టు విశిష్టతకు ఈ జీవ వృక్షమే ప్రత్యక్ష ఉదాహరణ. 
జమ్మి చెట్టుకు ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి నాంది 
పలికిన ఘనత ఉన్నది. 1730లో మార్వాడ్‌ (రాజస్థాన్‌) 
రాజు తన రాజభవనం నిర్మాణంలో రాళ్ళ మధ్య బంక 
వాడటం కోసం చెట్లు కొట్టుకు రమ్మని ఆదేశించారు. 
ఎడారిలో దట్టంగా ఉన్న జమ్మి చెట్లు ఉన్న ఖేజాడ్లీ గ్రామం 
దగ్గరికి రాజభటులు వచ్చారు. అన్ని కాలాలలో తమకు 
ప్రాణం నిలిపే చెట్లను నరుకుతున్నారని తెలిసిన అమృతాదేవి 
అక్కడకు వెళ్ళి అడ్డుకున్నది. జమ్మి చెట్టును కౌగలించుకొని 
సర్‌ సాంటే రుఖ్‌ రహో తో ఖీ సస్తో జాణ్‌ (చెట్టును కాపాడ 
టానికి తలనైనా పణంగా పెట్టవచ్చు) అని నినదించింది. 
రాజభటుల గొడ్డలి దెబ్బకు ఆమె తల తెగిపడింది. ఆమె 
ముగ్గురు బిడ్డలు ఆసు, రతి భాగుబాయి కూడా చెట్లను 
అలుముకున్నారు. వారి ముగ్గురి తలలు తెగిపడ్డాయి. 

ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల బిష్టోయి 
తెగవారంతా దండులా కదిలివచ్చారు. జమ్మి చెట్ల రక్షణకు 
వాటిని అలుముకున్నారు. వృద్ధులు, మహిళలు, నవ 
దంపతులు, పిల్లలు అనే తేడా లేకుండా చెట్లను 
హత్తుకున్నారు. 368 తలలు తెగిపడ్డాయి. కర్మశ రాజభటుల 
హృదయం చలించింది. వారికి తలలు నరకడానికి 
చేతులాడలేదు. వెనుదిరిగిపోయి రాజుకు వివరించారు. 
వెంటనే రాజు చెట్లను నరకడాన్ని నిలిపివేయించాడు. చిప్కో 
అంటే హత్తుకోవడం. చెట్లను హత్తుకోవడమనే ఈ ఉద్యమం 
1973లో ఉత్తరాఖండ్‌లో సాగింది. అడవుల నరికివేతకు 
వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో మహిళలే (ప్రధాన పాత్ర 
వహించారు. ఈ ఉద్యమం ప్రపంచపర్యావరణ ఉద్యమాలకు 
స్ఫూర్తిదాయకమైంది. ఇప్పటికీ రాజస్థాన్‌లో జమ్మి చెట్టుకు 
ప్రాధాన్యం ఉన్నది. జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. 

తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. హరితహారం 
కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనాన్ని పెంచుతున్నారు. 
ప్రపంచ పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వాములం 
అవుదాం. మొక్కలు నాటుదాం. మన పిల్లలకు నివాస 
యోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అప్పగిద్దాం. 


వ్‌ తెలంగాణ 


33 


అక్టోబర్‌ 2021 


రాష్ట జలాళయాలలో పెరుగుతున్న మత్స్యసంపద 


రంగనాయక సాగర్‌, సిద్ధిపేట సమీపంలోని కోమటి చెరువులలో చేప 
పిల్లలు, రొయ్య పిల్లలను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, తన్నీరు 
హరీష్‌ రావులు విడుదల చేసి, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ 
కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా రంగనాయక సాగర్‌ 
రిజర్వాయర్‌ వద్ద తెలంగాణ విజయ డెయిరీ నూతన జెట్‌ లెట్‌ ను మంత్రులు 
ప్రారంభించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి 
శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ, కులవృత్తులకు పూర్వ 
వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని, 
మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో (ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం 
ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతున్నదని 
పేర్కొన్నారు. వచ్చే ఒకటి రెండు సంవత్సరాలలో ఫెడరేషన్‌ ద్వారా మత్స్య 
సహకార సంఘాల నుండి చేపలను కొనుగోలు చేసి మార్కెట్‌ చేయాలనే 
ఉద్దేశ్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అప్పటి వరకు 
మత్స్యకారులు మత్స్య సంపదను స్థానికంగా తక్కువ ధరకు అమ్మకుండా ఎక్కువ 
డిమాండ్‌ ఉన్న హైదరాబాద్‌, ఇతర రాష్ట్రాల్లోని బహిరంగ విపణిలో విక్రయించి 
లాభాలు పొందాలన్నారు. 

మత్స్య సంపదను మరింతగా పెంపొందించేందుకు పంపిణీ చేస్తున్న చేప 
పిల్లల నాణ్యత, సైజ్‌ విషయంలో రాజీపడకుండా, అవకతవకలకు అవకాశం 
లేకుండా చేప పిల్లల విడుదల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తున్నట్లు 
చెప్పారు. ఈ సంవత్సరం జల వనరులలో 93 కోట్ల చేప పిల్లలు, 20 కోట్ల 
రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్టంలో 
నిర్లక్ష్యం చేయబడ్డ మత్స్య రంగాన్ని తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ అన్ని 
విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస యాదవ్‌ అన్నారు. సాగునీటి 
ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల్లో 365 రోజులు నీళ్ళు ఉండడం, ఉచిత 
చేప పిల్లల విడుదల వల్ల మత్స్య సంపద పెరిగేలా చూస్తున్నారని అన్నారు. 
మార్కెటింగ్‌ చేసుకునేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను, 
ఆటోలను అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తస్నీరు హరీష్‌ 
రావు సూచన మేరకు మొబైల్‌ జెట్‌ లెట్‌లకు ఆర్థిక సహాయం అందిస్తామని 


మంత్రి తలసాని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్టంలో తీవ్ర 
నిర్లక్ష్యానికి గురైన విజయ డైరీ నీ తెలంగాణ లో 750 కోట్ల 
వార్షిక టర్నోవర్‌ సాధించే స్థాయికి తీసుకొచ్చామని మంత్రి 
తెలిపారు. బహిరంగ విఫణిలో ప్రైవేట్‌ స సంస్థల తో పోటీ 
పడుతూ వాటన్నింటి కంటే ముందంజలో పలు డైరీని 
నిలిపామన్నారు. 


థ్‌ జే p 
శ్‌ - క =” Ft 
: More ఎ” 


తెలంగాణలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖర రావుకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ 
రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి 
చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో 
ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి 
చేరుకున్నామని చెప్పారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు 


మంచి డిమాండ్‌ ఉందన్నారు. ఈ అవకాశాన్ని 
మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని 
సిద్ధిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా 
ఉందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో 
మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త వెలుగులు 
తీసుకొచ్చారని, రాష్టంలో నీలి విప్లవానికి శ్రీకారం 
చుట్టారని వెల్లడించారు. 

సిద్ధిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని 
జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 Ee జను రొయ్య 
పిల్లలను వదులుతున్నామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. 
గుక్కెడు మంచి నీళ్లకోసం గోసపడ్డ ప్రాంతం ప్రస్తుతం 
పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నదని తెలిపారు. 
తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా 
భాసిల్లుతున్నదని, రాష్టంలో ఎక్కడ చూసినా ధాన్యపు 
సిరులు, మత్స్య సంపద కళ్లముందు కనబడుతున్నదని 
చెప్పారు. మత్స్య సంపద పెరగడంతో మత్స్యకారులకు 
ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతున్న 
దన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, 
వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ 
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని 
తెలిపారు. సాంప్రదాయ వృత్తులను, గ్రామీణ ఆర్థిక 
వ్యవస్థను బలోపేతం చేసిన ఏకైక నాయకుడు సీఎం 
కేసీఆర్‌ అని మంత్రి హరీష్‌ రావు కొనియాడారు. 


ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 
మేడ్చల్‌ నియోజక వర్గంలోని శామీర్‌పేట్‌ చెరువులో 
పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, 
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేప పిల్లలను విడుదల 
చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ 
యాదవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చొరవతో 
తెలంగాణలో ఊహించనంత మత్స సంపద 
వస్తుందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది 
ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ఆశయం అన్నారు. 

చెరువులు అన్నింటిని అన్ని విధాలుగా లాభదాయకంగా 
మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని 
మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్‌ జిల్లాలో దాదాపు 414 
చెరువులున్నాయని వాటిలో ఒక కోటి చేప పిల్లలు విడుదల 
చేసే యోచన లో ప్రభుత్వం ఉందని చెప్పారు. కూడా 96 
లక్షల చేపలు చెరువులలో విడుదల చేయడం జరిగిందని 
ఈ సందర్భంగా తెలిపారు. చెరువులను పటిష్ట పర్చడం 
ద్వారా వాటి చుట్టూ ఆర్థిక కార్య కలాపాలను 
ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు . 


విజయ మెగా డెయిరీకి 


భూమిపూజ 


రాష్ట్రంలో పాడిపంటలకు మరింత ప్రోత్సాహం 


చిన్న సన్నకారు రైతాంగానికి, పాడి పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద పీట 
వేస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమ, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని 
శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం 
పరిధిలోని రావిర్యాల గ్రామంలో 32 ఎకరాల విస్తీర్ణంలో 246 కోట్ల వ్యయంతో 
తెలంగాణ విజయ డెయిరీ ఆధ్వర్యంలో అత్యాధునిక మెగా డైరీ ప్రాజెక్ట్‌కు 
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో 
కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, 
తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగానికి సంబంధించి పాడి పైన ఆధార పడే 
సన్నకారు, చిన్నకారు రైతాంగానికి చేయూత నివ్వాలనే సంకల్పంతో విజయ 
డెయిరీ ప్రారంభమైనదని తెలిపారు. 

2014 తెలంగాణ రాష్ట్రం రాకముందు విజయ డెయిరీ మూతపడే పరిస్థితి 
ఏర్పడిందని అన్నారు. అప్పట్లో ఒకలక్ష లీటర్ల పాలు సేకరించేవారని, 
తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె.సి. ఆర్‌ నాయకత్వంలో 
రైతాంగాన్ని ప్రోత్సహించి ఆర్థికంగా తోడ్చాటునందించడంతో, నేడు దేశంలో 
(ఫ్రైవేట్‌ పోటీ రంగంలో విజయ డెయిరీ మొదటి స్తానంలోఉందన్నారు. 
2014లో 300 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉండేదని నేడు అది 750 కోట్ల 
రూపాయలతో విజయపథంలో ముందుకు వెళుతోందన్నారు. నాలుగున్నర 
లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోందని అన్నారు. విజయ మెగా 


36 తెలంగాణ 


అక్టోబర్‌ 2021 


«4 


డెయిరీ ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి 
చేయాలనే లక్ష్యం ఉండగా ఒకటిన్నర సంవత్సరంలో 
పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆలోచన అని 
అన్నారు. 8లక్షల లీటర్లవరకు ఈ ప్రాంతంలో కొత్త 
టెక్నాలజీ ఉత్పత్తులను నిర్వహిస్తున్నామని, విజయ డెయిరీ 
ఉత్పత్తులు 28 వరకు ఉన్నాయని, మన రాష్ట్రంలో నై 
కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, ముంబయిలో డిమాండ్‌ 
ఉన్నాయని తెలిపారు. ఒకవైపున సన్నకారు చిన్నకారు 
రైతులను ప్రోత్సహిస్తూ, అదేవిధంగా వేలాది మంది 
యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి 
తలసాని అన్నారు. సీజన్‌ ఉన్న లేకున్నా ప్రభుత్వ రంగంలో 
365 రోజులు పాలను సేకరిస్తున్నామని, (ైవేట్‌ 
రంగంలో 365 రోజులు పాల సేకరణ చేయరని 
అన్నారు. పాడి రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు 
కల్పిస్తోందని అన్నారు. 

రైతులను ఆదుకునేందుకు సబ్సిడీపై పాడి పశువులు, 
ఉచితంగా నట్టల మందు,ఇతర మందులు ఇవ్వడం 
జరుగుతోంది. మెడికల్‌ క్యాంపులను ప్రభుత్వం నిర్వ 
హిస్తోందని అన్నారు. దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా 
రైతాంగానికి ఉచితంగా 24 గంటల కరెంటు కల్పిస్తున్న 
రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన అన్నారు. రైతు 
బంధు రైతు, బీమా వంటి పథకాలను ప్రభుత్వం కల్పి 
స్తోందన్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల మంది 
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు 
లభిస్తాయని ఆయన అన్నారు. రాష్ట వ్యాప్తంగా 2000 
విజయ అవుట్‌ లెట్లు ఉన్నాయని, 600 పార్లర్లు వీటిని 
ఇంకా పెంపొందించు కుంటూ ముందుకు వెళుతున్నామని 


ఆయన అన్నారు. 2లక్షల 18వేల మంది రైతులు సహకార సంఘంలో 
ఉన్నారన్నారు. చనిపోయిన గేదెల స్థానంలో ఇన్సూరెన్స్‌ ద్వారా గేదెలను 
అందజేస్తామని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు. 
కుల వృత్తులను ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు. విజయ డైరీకి 
సంబంధించిన 14 రకాల ఉత్పత్తులను మంత్రి మార్కెట్‌లోకి విడుదల చేశారు. 

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్టం 
ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచే భాగంగా పాడి పంటలు 
రెండు బాగుండాలని సంకల్పంతో విజయ మెగా డెయిరీ శంకు స్థాపన 
చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి 


చెందాలని, గొల్ల కురుమల ఆర్థికంగా అభివృద్ధి 
చెందాలని ఉద్దేశ్యంతో గొర్రెలను ఇవ్వడం జరుగు 
తోందన్నారు. 11వేల కోట్ల రూపాయలుతో గొర్రెలను 
ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఇంతకు ముందు 
చేపలు కావాలంటే ఈస్ట్‌ గోదావరి నుంచి తీసుకు 
రావాల్సి వచ్చేదని, ఇప్పుడు మన చెరువులు, కుంటలలో 
తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా చేపలు దొరుకుతున్నాయని 
అన్నారు. వృత్తి ఏదైనా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం 
కృషి చేస్తుందని అన్నారు. కొత్తగా పాడి పరిశ్రమ 
పెట్టుకునే వారికి సబ్సిడీ కింద పాడి రుణాలను ఇస్తే 
బాగుంటుందని అన్నారు. మన వ్యవస్థని మనం కాపాడు 
కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయ డెయిరీని 
బలోపేతం చేసుకొని దానిపైన వచ్చిన లాభాలు రైతులకు 
వస్తాయని తెలిపారు. (ప్రతి పాడి రైతు విజయ డెయిరీకి 
పాలు ఇచ్చే విధంగా రైతులను ప్రోత్సహించాలని 
అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఇగ్గె మల్లేశం, సురభి 
వాణి దేవి, జిల్లా చైర్చర్సన్‌ తీగల అనిత రెడ్డి, కల్వకుర్తి 
ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య 
యాదవ్‌, పశు సంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, 
అడిషనల్‌ డైరక్టర్‌ రాంచందర్‌, టీఎ స్‌ఎస్‌ ఎల్టిఏ సీఈఓ 
మంజువాణి, జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, మత్స్య 
శాఖ కమిషనర్‌ లచ్చిరాం, తుక్కుగూడ మున్సిపల్‌ ఛైర్మన్‌ 
మధుమోహన్‌, వైస్‌ ఛైర్మన్‌ వెంకన్న విజయ డైరీ ఛైర్మన్‌ 
లోక భూమారెడ్డి, విజయ డైరీ ఎండి శ్రీనివాస్‌ రావు, 
సహకార సంఘాల సభ్యులు, రైతులు, సంబంధిత 
అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


a తెలంగాణ 


37 


లో అక్టోబర్‌ 2021 


కారుణ్యమూర్తి అంతిమ మహాప్రవక్త, ముహమ్మద్‌ (స) సమస్త 
మానవాళి కొరకు ప్రభవింపజేయబడిన దైవ సందేశహరులు. 
ప్రళభయం వరకూ ఆయన (స) మానవులందరికీ ప్రబోధకునిగా, 
మార్గదర్శిగా, కారుణ్యంగా వెలుగొందుతారు. 


దైవ ప్రవక్త (స) వంశావళి హజత్‌ ఇబ్రాహీం (అ)దాకా చేరుతుంది. 
ఆయన (స) ప్రముఖ ఖురైష్‌ వంశానికి చెందినవారు. కాబా గృహం అర్చకులు 
ఆయన (స) వంశంవారే. తండ్రిపేరు అబ్బుల్లా తాత పేరు అబ్బుల్‌ ముత్తలిబ్‌ 
ఆయన (స) మక్కా నగరంలో 22 ఏప్రిల్‌ క్రీ.శ. 571 అనాధగా జన్మించారు. 
ఆరు సంవత్సరాల తరువాత తల్లి బీబీ ఆమీన పరమపదించారు. ఎనిమిదవ 
ఏట వరకు తాత పోషించారు. ఆ తరువాత బాబాయి అబూతాలిబ్‌ 
అల్లారుముద్దుగా 'పెంచిపోషించారు. 

దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) అమితమైన సిగ్గరి. ఆయన బాల్యంలో కాబా 
గృహంలో మరమ్మతులు జరుగుతున్నప్పుడు అందరితో పాటు ఆయన రాళ్ళు 
మోసేవాళ్ళు. భుజాలు ఎర్రగా కందకుండా ఉండడానికి ఆయన (స) బాబాయి 
తన అంగిని విప్పి భుజంపై వేయబోతే ఆయన (స) సిగ్గుతో స్పృహ తప్పి 
పడిపోయారు. 


మృదు స్వభావం 


ఆయన (స) ఎంతో మృదువుగా వ్యవహరించేవారు. ప్రతి చిన్న విషయానికి 
చికాకు, కోపం ప్రదర్శించేవారు కాదు. అందరినీ తన చిరునవ్వుతో 
పలకరించేవారు. మీలో పరాక్రమశీలి ఎవరంటే కోపం వచ్చినప్పుడు నిగ్రహం 
పాటించేవాడు అని మహా ప్రవక్త (స) సెలవిచ్చారు. 


తల్లిదండ్రుల సేవ 


దైవ ప్రవక్త (స) తల్లిదండ్రుల సేవ, వారి పట్ల సత్రవర్తన కలిగి వుండాలని 
హితవు పలికారు. దైవ ప్రవక్తకు (స) పాలు పట్టిన తల్లి దాయీ హలిమాను 
తన సొంత తల్లిలా చూసుకున్నారు. 


సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యత 


తమ పిల్లలను (ఉలంరశడం. మంచి విద్యాబుద్దులు నేర్పించడం, 
సజ్జనులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ప్రవక్త 
(స) తన కుమార్తె హజ్రత్‌ ఫాతిమాను ఎంతో అమితంగా ప్రేమించేవారు. 
ఆమెకు ఉన్నతమైన విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దారు. 


ఉత్తమ భర్తగా 


దైవ ప్రవక్త (స) తన ఇరవై ఐదవ ఏట, తనకన్నా వయస్సులో పదిహేనేళ్ళ 
పెద్దదైన, రెండోసారి వితంతువు అయిన హజ్రత్‌ ఖదీజా(ర)ను వివాహమాడి 
స్తీ జనోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఆమెతో అత్యంత సంతోష జీవితాన్ని 
గడిపారు. ఆమె మరణానంతరం, ఇస్లామీయ ఉద్యమ అవసరాలు, అరబ్బు 
తెగల మధ్య ఐక్యత సాధించడానికి వేర్వేరు తెగల నుంచి వివాహాలు 
చేసుకున్నారు. అందులో ఆయేషా(ర) తప్ప మిగితా వారంత వితంతువులే. 
కుటుంబ జీవనం భార్యా భర్తల పవిత్ర బంధంతో ప్రారంభమవుతుంది. 
భార్యాభర్తలిద్దరు సంసారిక జీవితం, దాని నియమాల్ని బాధ్యతలను సరిగ్గా 


హక్కుల రక్షకుడు 


ప్రవక్త 


9 ముహమ్మద్‌ వహీదుద్దీన్‌ 


అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకుంటే, ఆ 
కుటుంబం మూడు పువ్వులు, ఆరు కాయలుగా 
వికసిస్తుందని చెప్పారు. 


మృదుభాషి 


దైవ ప్రవక్త (స) ప్రతి మాట ఆగి ఆగి స్పష్టంగా 
పలికేవారు. వినేవారికి ఆయన మాటలు పూర్తిగా 
అర్ధమయ్యేవి. ఆయన గొంతు గంభీరంగా ఉండి స్పష్టంగా 
వినపడేది. ఆయన సంభాషణలో ఇతరులకు పూర్తిగా 
అవకాశం ఇచ్చేవారు. మధ్యలో కలుగజేసుకునేవారు 
కాదు. చెప్పే మాటను పూర్తి శ్రద్ధగా వినేవారు. 


మంచి మిత్రునిగా 


దైవ ప్రవక్ష ముహమ్మద్‌ (స) తన సహచర మిత్రులను 
చాలా ప్రేమించేవారు. ఎప్పుడూ వారి యోగక్షేమాలు 


తెలుసుకుంటూ ఉండేవారు. సత్యం విషయంలో ఆయన అందరిని సమదృష్టితో 
చూసేవారు. ధనికులైన, పేదవారైనా, స్వతంత్రులైనా, బానిసలైనా ప్రతి ఒక్కరి 
ఆహ్వానాన్ని మన్నించే వారు వ్యాధి గ్రస్తులు స్వంతవారైనా, పరాయి వారైనా 
వారి పరామర్శకు వెళ్లేవారు ఇతరులను ఆ దిశగా ప్రోత్సహించేవారు. 


సత్య సంధులు 


దైవ ప్రవక్త ముహ్మద్‌ (స) జీవితంలో ఎన్నడూ అబద్ధం పలుకలేదు. 
హాస్యానికి కూడా అబద్ధం పలుకలేదు. ఆయన శత్రువులు కూడా ఆయన 
బోధనలను వ్యతిరేకించేవారు కాని ఆయన అబద్ధం పలుకుతారని మాత్రం 
చెప్పలేదు. ఒకసారి దైవ ప్రవక్త (స) దైవ దౌత్య ప్రారంభ దశలో ప్రజలను 
సహీకరిఠిజే ఉద్దేశ్యంతో “సఫా” కొండపైకి ఎక్కి 'యా సబా, యా సబా అని 
ఎలుగెత్తి పిలుపునిచ్చారు. ప్రజలు గుమిగూడగానే దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) 
ఇలా అడిగారు. “ఒకవేళ నేను మీతో ఈ కొండకు వెనుక వైపున ఒక శత్రు 
సైన్యం మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉందని చెబితే మీరు నమ్ముతారా” 
వెంటనే అందరు నమ్ముతాం. ఎందుకంటే మీరు ఎప్పుడూ అబద్దం చెప్పలేదు. 
మీరు సాదిక్‌ (సత్య సంధులు) మీరు అబద్ధం చెప్పడం మేము ఏనాడూ వినలేదు 
అని ప్రవక్త (స) వారి సత్య సంధతకు సాక్ష్యం పలికారు. 


దయార్థ హృదయం 
దైవ ప్రవక్త (స) ఒక విశాలమైన దృక్పథం, దయగల హృదయం గలవారు 


ఆయన గనక కరిన హృదయుడయితే తన ఉద్యమంలో ఎన్నడూ విజయం 
సాధించేవారు కాదు. 


ధనత్యాగం 

మహాప్రవక్త (స) దైవ ప్రవక్తగా ఎన్నుకోబడక ముందు అంతర్జాతీయ 
వాణిజ్యం చేసేవారు. ఆయన సతీమణి ఒక సంపన్నురాలు (హజ్రత్‌ ఖదీజా 
(రజి. ఆమె స్వయంగా అతి పెద్ద వ్యాపారి. కాని ఆయన (స) దైవ ప్రవక్తగా 


ఎన్నుకోబడిన తరువాత ఆమె తన సంపదనంతా ధర్మ 
ప్రచారం కోసం ఖర్చు చేశారు. చివరికి ఆయనకు 
తాయెఫ్‌ నగరానికి కాలినడకన వెళ్ళవలసిన వచ్చింది. పి 
వాహనమూ లేకుండా పోయింది. మదీనాకు వలసపోయే 
సమయంలో ఖర్చులన్నీ హజత్‌ అబూబకర్‌ (ర) 
భరించారు. ఆయన (స) వద్దకు సంపద వచ్చినప్పుడు 
ఖర్చుల వరకే తీసుకుని మిగతాది పేదలకుదానం 
చేసేవారు. ఆయన (స) చేయి చాపేవారికి ఎన్నడూ 
ఉత్తచేతులతో పంపలేదు. 


నిరాడంబరత 


దైవ ప్రవక్త (స) పరిశుద్ధతను ఇష్టపడేవారు. 
ఆయన (స) నిరాడంబరంగా ఉండేవారు. 
అతుకులు వేసిన బట్టలు, తొడగడానికి న్యూనతగా 
భావించేవారు కాదు. బట్టలు పరిశుభ్రంగా 
ఉండేవి. ధర్మ సమ్మతమైన ఆహారమే భుజించే 
వారు. ఎన్నడూ దేనిలోనూ లోపం వెతికేవారు 
కాదు. అందరితో కలిసి భుజించడాన్ని ఇష్టపడే 
వారు. చాలా సార్లు ఆకలి దప్పులకు తాళలేక 
కడుపుపై రాయి కట్టుకునే వారు. సమావేశంలో 
అందరితో పాటు కూర్చునేవారు. గొంతెత్తి 
మాట్లాడే వారు. ప్రగల్భాలు పలకడం గొప్పలు 
చెప్పుకోవడం ఆయనకు అసలు నచ్చేవి కావు. 


వ్యవహారాలు 

దైవ ప్రవక్త (స) అందరితో పాటు సాధారణ 
సామాజిక జీవితం గడిపేవారు. ప్రజలతో కలిసేవారు. 
సామాజిక జీవితంలో ఇచ్చిపుచ్చుకోవడం ఇంకా విభిన్న 
రకాల వ్యవహారాలు ఉంటాయి. ఆ వ్యవహారాలలో 
ఆయన ఖరాఖండిగా ఉండేవారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రజలు ఆయన 
(సుతో శత్రుత్వం వహిస్తూ కూడా తమ సొత్తును ఆయన 
వద్దనే అమానతుగా పెట్టేవారు. హిజత్‌ చేసిన నాటి రాత్రి 
ఆయన (సును అంతం చేయడానికి వచ్చిన వారి సొమ్ము 
కూడా ఆయన (స) దగ్గరే ఉంది. హజత్‌ అలీ(ర)ని తన 
ప్రతినిధిగా చేసి ఇదిగో ఇవి ఫలానా ఫలానా వారి 
సొమ్ము. ఎవరి సొమ్ము వారికి ఇచ్చి వేయండని చెప్పారు. 
ఆ సమయంలో ఆయన (స) వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. 
హిజత్‌ ఖర్చులన్నీ హజ్రత్‌ అబూబకర్‌ (ర)నే భరించారు. 


పిల్లలకు సలామ్‌ 


దైవ ప్రవక్త (స) ఎక్కడికి వెళ్ళినా ముందుగా సలామ్‌ 
చేయటం ఆయన సంప్రదాయంగా ఉండింది. సలామ్‌ 


చేయకుండా ఎవరైనా మాట్లాడితే బదుల్వికండి అని ప్రవక్త (స) చెప్పేవారు. 
పిల్లలకు కూడా ఆయన సలాం చేసేవారు. 


సేవకుల హక్కుల గురించి 


మోయలేనంత బరువు వారిపై మోపకండి. వారి కష్టానికి తగిన ఫలితం 
చెల్లించండం. ఇది వారి హక్కు వారు మీ సోదరులు, మీరు ఏది తింటారో 
అదే వారికీ పెట్టండి. మీరు తొడిగే అటువంటి వస్తాలే వారికి తొడిగించండి 
అని హితవు చేయబడింది. 


అతిథుల హక్కుల గురించి 


ఎవరైతే అల్లాహ్‌ను, పరలోక దినాన్ని విశ్వసిస్తారో వారు తమ అతిథిని 
ఆదరించి సత్మరించాలి అని దైవ ప్రవక్త (స) తెలిపారు. అతిథ్యం మూడు 
రోజుల వరకు ఉంటుంది. మొదటి రోజు విందు, సత్మరింపుల దినం. ఆరోజు 
అతిథికి వీలైనంత మంచి అన్న పానీయాలు సమకూర్చాలి. రెండవ మూడవ 
రోజు శ్రమించవలసిన అవసరం లేదు. మూడు రోజుల తరువాత అతిథి చేసే 
సేవలు సదకా (దానం)గా పరిగణించబడతాయి. ఇంటి వారిని కష్టపెట్టే వరకు 
బస చేయడం అతిథికి సమ్మతం కాదని ఉద్భోదించారు. 


అనాధల హక్కుల గురించి 


వారి ఆస్తిపాస్తులను కాపాడండి. ఎవరు అన్యాయంగా వారి సొమ్ము 
తింటారో వారు తమ కడుపులో అగ్ని నింపుకుంటున్నారు. అనాధలతో 
కఠినంగా వ్యవహరించడాన్ని వారించారు. వారితో మేలైన రీతిలో వ్యవహరిస్తు, 
వారి బాధ్యతను ఎత్తుకుంటే వారికి స్వర్గం లభిస్తుందన్నారు. ఒక అనాధతో 
మంచిగా వ్యవహరించిన ఇల్లే ఉత్తమమయిన ఇల్లు వారితో దుష్ప్రవర్తనతో 
వ్యవహరించిన ఇల్లే అతి చెడ్డ ఇల్లు అని ఆయన (స) చెప్పారు. 


పొరుగువారి హక్కుల గురించి 


పొరుగున ఉన్న వ్యక్తి ఆకలితో అలమటిస్తుండగా కడుపునిండా భుజించిన 
వాడు విశ్వాసి కాలేడు. తన పొరుగువారు తన దౌష్ట్యానికి బలయితే అతడు 
విశ్వాసి కాజాలడు. ఏ పొరుగువారు మీకు ఎంత సమీపంలో ఉండాలో అతను 
మీ మంచి ప్రవర్తనకు అంతే హక్కుదారుడు. వారి సుఖదుఃఖాలలో, సంతోష 
సంబరాలలో మీరు పాలుపంచుకోవాలని ఆయన (స) హితవు పలికారు. 


న్యాయాధిపతిగా 


దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఒక న్యాయాధిపతిగా ఆదర్శ ప్రాయుడిగా 
చరిత్రలో నిలిచిపోయారు. సమ న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయవ్యవస్థను 
స్థాపించారు. తద్వారా నల్లవారైనా, తెల్లవారైనా, అరబ్బెనా, అరబ్బేతరుడైనా, 
గొప్ప వంశస్థుడైనా, బానిస అయినా, ప్రవక్త వారి వంశానికి చెందిన వారైనా, 
తెగల సర్ధారులైనా న్యాయం, చట్టం శిక్షల ముందు సమానులైపోయారు. 

ఒకసారి ఒక స్తీ దొంగతనం చేసి పట్టుబడి దైవ ప్రవక్త (స) సన్నిధికి 
తీసుకురాబడింది. అప్పుడు కొందరు ఆ ప్రీ గౌరవప్రదమైన కుటుంబానికి 
చెందినదని ఆమెను శిక్షించడకుండా వదిలి వేయాలని సిఫారసు చేయగా దైవ 
ప్రవక్త (స) ఇలా తెలిపారు. 

వెనుకటి సమాజాలు పతనమవడానికి కారణం గౌరవప్రదమైన వారు లేదా 
ధనవంతులు నేరం చేస్తే శిక్షించేవారు కాదు. బీదలు, సామాన్యులు నేరం చేస్తే 


వెంటనే వారిని శిక్షించేవారు, ఇలాంటి పనులు చేయడం 
వల్లనే వెనుకటి సమాజాలు నాశనమయ్యాయి. ఒకవేళ నా 
కూతురు ఫాతిమా ఈ నేరం చేసినా నేను ఆమెను శిక్షించ 
కుండా వదిలి వెయ్యను అని ఆ స్త్రీని ఆమె చేసిన నేరానికి 
తగిన శిక్ష విధించడం జరిగింది. అందరికీ సమన్యాయం 
ఉండాలని చెప్పారు మహ ప్రవక్త ముహమ్మద్‌ (స). 


త్యాగశీలిగా 


ఒక విశ్వాసురాలైన స్త్రీ తన స్వహస్తాలతో ఒక 
దుప్పటిని నేసి దైవ ప్రవక్త (స) వారికి బహుమతిగా 
అందించింది. నిజానికి ఆ సమయంలో ప్రవక్త (స)కు ఆ 
దుప్పటి ఎంతో అవసరమై ఉండింది, కాని పక్కనే ఉన్న 
ఒక సహాబీ ఓ దైవ ప్రవక్తా! దుప్పటి చాలా అందంగా 
ఉంది. ఈ దుప్పటిని నాకు ప్రసాదించండి అని 
అర్థించారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) తన అవసరాన్ని 
కూడా త్యజించి ఆ దుప్పటిని సహాబికి అందించారు. 


పాలకునిగా 


ఒక పాలకునిగా ప్రవక్త (స) ప్రజలందరి కనిన 
అవసరాలు తీర్చడానికి అవసరమైన చర్యలన్నీ 
తీసుకున్నారు. ముస్లీమైనా, ముస్లీమేతర సోదరుడైనా, స్త్రీ 
అయినా, పురుషుడైనా జన్మరీత్యా అందరూ సమానులే 
అని పేర్శొన్నారు. 

పౌరులందరికి ధన, మాన, ప్రాణ రక్షణకు భరోసా 
ప్రసాదించారు. వయోవృద్ధులకు ఫింఛన్‌లు, ప్రజల 
ధార్మిక, సాంస్కృతిక హక్కులకు, తూనికలు, కొలతలు, 
వ్యాపారాల్లో జరిగే మోసాలను నివారించి స్వచ్చమైన 
వాణిజ్యాన్ని ప్రపంచానికి అందించారు. జూదం, 
మద్యపానం, వ్యభిచారం లేని ఒక సుందర సమాజ 
నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టారు. నీటి 
బావులు, రహదారుల నిర్మాణం, వైద్యశాలలు, 
పాఠశాలలు అతిధి గృహాల నిర్మాణం చేశారు. జకాత్‌, 
ఫిత్రా, సదఖా లాంటి ఆర్థిక సంస్కరణల ద్వారా కేవలం 
30 ఏళ్ల కాలంలో పేదరికాన్ని పారద్రోలి అద్భుతమైన 
ఆర్థిక మంత్రదండాన్ని ప్రపంచానికి అందించారు. 
పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, మానవ హక్కుల 
పరిరక్షణ అన్నింటికంటే మించి మానవులను సృష్టికర్త 
అయిన దేవునికే అందించాలని తెలిపారు. 

కిరీటం లేని చక్రవర్తిగా, సంపదలేని మహరాజుగా, 
రాజమహలు ఎరుగని పాలకునిగా, హంసతూలికా తల్పం 
తెలియని మహా మనిషిగా మరణించే రోజున 
దీపంలోనైనా నూనె సైతం లేని సామ్రాజ్యాధిపతిగా 
ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని నభూతో నభవిష్యత్‌ 
లాంటి గొప్ప వ్యక్తిత్వం గల సంక్షేమ రాజ్యస్థాపకునిగా 
ప్రపంచానికి ఆదర్శప్రాయుడయ్యారు. గా 


నష్టాల ఊబి నుంబి ఆర్‌టినిని రక్షిన్తాం 


ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న 
ఆర్టీసీని తిరిగి పట్టాల మీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో 
పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా 
ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి 
కై. రం ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని 
తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కీ సుల స్పష్టం చేశారు. 

కరోనా - లాక్‌ డౌన్‌తో పాటు కేంద్రం పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరల 
కారణంగా ఆర్టీసీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్నదని, ఆర్టీసీని ఆర్థిక 
సంక్షోభం నుంచి ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి సహా ఆర్టీసీ ఛైర్మన్‌, 
ఎండీ, ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌లో సీఎంకు విన్నవించుకున్నారు. 

ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. 
ఈ సమీక్షా సమావేశంలో ఐటీ మరియు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, 
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ 
రె ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మేల్యేలు మర్రి జనార్ధన్‌ రెడ్డి, సైదిరెడ్డి, 

సీ ఎండీ సజ్ఞనార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, సీఎం 

వ. సెక్రెటరీ నర్సింగ్‌ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి, రవాణా 
శాఖ కార్యదర్శి సునీల్‌ శర్మ, ఫైనాన్స్‌ సెకైటరీ రామకృష్ణా రావు తదితరులు, 
జెన్‌ కో అండ్‌ ట్రాన్స్‌ కో సిఎండీ ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 

గత సంవత్సరంన్నర కాలంలో డీజిల్‌ ధరలు లీటరుకు 22 రూపాయలు 
పెరగడం మూలాన ఆర్టీసీ సీపై రూ. 550 కోట్లు అధనపు ఆర్థిక భారం పడుతున్నదని 
అధికారులు సీఎంకు “వివరించారు. డీజిల్‌కో పాటు టై టెర్లు, ట్యూబులు తదితర 
బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతున్నదన్నారు. 
వీటన్నిటి ద్వారా మొత్తంగా సాలీనా రూ.600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్టీసీ 
మోయవలసి వస్తున్నదని తెలిపారు. కరోనాతో పాటు డీజిల్‌ ధరలు పెరగడంతో, 
ఆర్టీసి పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు 
వ ఈ నేపథ్యంలో విధించిన లాక్‌ డౌన్ల పర ఆర్టీసీ సీ సంస్థ సుమారుగా 
3000 కోట్ల రూపాయల ఆదాయోన్ని నష్ట పోయిందని ఆర్టీసీ సీ అధికారులు సీఎంకు 
వివరించారు. కేవలం హైదరాబాద్‌ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు ఆర్థిక 
నష్టం కలుగుతున్నదని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలు 
కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. 

ఇటువంటి కష్ట కాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు 
ఏర్పడ్డాయనీ ఈ నేపథ్యంలో ఆర్టీసీ సీ చార్జీలు. పెంచాల్సిన ఆవశ్యకతను టీఏంకు 
మంత్రి, సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు విన్నవించుకున్నారు. 


గత మార్చి 2020 అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ 
చార్జీలను పెంచుతామని ప్రకటించిందని, కాగా కరోనా 
కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సందర్భంగా వారు 
సీఎంకు తెలిపారు. ఇప్పటికే, ఉద్యోగుల సంక్షేమానికి 
పాటుపడుతూనే ఆర్టీసీని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం అన్ని 
రకాలుగా ఆదుకుంటూ వస్తున్నదని, ఇంకా కూడా ప్రభుత్వం 
మీదనే అదనపు భారం మోపాలనడానికి తమకు మాటలు 
రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చార్జీలు 
పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే స్తె తప్ప కరోనానంతర 
పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్‌ ధరల ప్రభావం నుంచి 
బయటపడి న ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదనే 
విషయాన్ని అధికారులు సీఎంకు స స్పష్టం చేశారు. నష్టాల్లోంచి 
బయటపడేందుకు చార్జీలు పెంచడం సహా ఇతర ఆదాయ 
మార్గాలను ఎంచుకోవాల్సి వున్నదని వారు తెలిపారు. 
ఆర్టీసీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు 
చేపడుతున్నదన్నారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల 
ప్రతిపాదనలను తీసుకుని రాబోయే కేబినెట్‌ సమావేశం 
ముందుకు రావాలని, అందులో చర్చించి తగు నిర్ణయం 
తీసుకుంటామని సీఎం తెలిపారు. 

ఇదే సందర్భంలో రాష్ట్రంలో విద్యుత్‌ అంశంపై విద్యుత్‌ 
శాఖమంత్రి జగదీశ్‌ రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌ రావు సీఎంతో 
చర్చించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరే 
విద్యుత్‌ సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని 
వారు సీఎంకు వివరించారు. గత ఆరేండ్లుగా విద్యుత్‌ 
చార్జీలను సవరించలేదని, విద్యుత్‌ శాఖను గట్టెక్కించడానికి 
విద్యుత్‌ చార్జీలు పెంచాలని వారు సీఎంకు 
విన్నవించుకున్నారు. కాగా... అటు ఆర్టీసీతో పాటు విద్యుత్‌ 
అంశాలకు సంబంధించి రాబోయే కేవినెట్‌ లో చర్చించి 
తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి తెలిపారు. 
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే కేబినెట్‌ 
సమావేశానికి తీసుకురావాలని రవాణా శాఖా మంత్రిని, 
విద్యుత్‌ శాఖా మంత్రిని సంబంధిత అధికారులను సీఎం 
ఆదేశించారు. 

@ 


తెలంగాణ 41! 


అక్టోబర్‌ 2021 


డో ద్వారా మందులను సరఫరా చేసే కార్యక్రమం తెలంగాణ రాష్టంలో 
ప్రతిష్టాత్మకంగా ప్రారంభమయ్యింది. దేశంలోనే మొదటిసారి తెలంగాణలో 
ప్రారంభించడంతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మొదటి 
నుంచి ఫార్మారంగంలో తెలంగాణ దేశంలోనే మెరుగైన స్థానంలో ఉండగా, 
డ్రోన్లద్వారా మందుల సరఫరాతో మరో ముందడుగు వేసినట్టు అయ్యింది. 
మొట్టమొదటగా వికారాబాద్‌లో “మెడిసిన్‌ ఫ్రమ్‌ ది సై కార్యక్రమాన్ని కేంద్ర 
మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, సబితారెడ్డిలతో 
కలిసి ప్రారంభించారు. వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయం పరేడ్‌ గ్రౌండ్‌లో ఈ 
కార్యక్రమం జరిగింది. మారుత్‌, టెక్‌ ఈగల్‌, స్కై ఎయిర్‌ కంపెనీలకు చెందిన 
మూడు డ్రోన్ల ద్వారా ఆకాశమార్గాన వ్యాక్సిన్‌ను పంపించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి సింధియా 
మాట్లాడుతూ ఆకాశయానంలో (డ్రోన్ల వ్యవస్థ ఒక కొత్త శకానికి నాంది 
పలుకుతుందని అన్నారు. భవిష్యత్తులో (డ్రోన్ల వ్యవస్థ వైద్యులకు ఎంతో సహాయ 
కారిగా ఉంటుందన్నారు. దేశంలో డ్రోన్లు ఎగిరేందుకు ఉన్న ఆంక్షలను 
సడలిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం మూడు రకాల జోన్‌ 
వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రోన్లు ఎగిరేందుకు అనుమతులు 
అవసరంలేని గ్రీన్‌ జోన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రోన్లు ఎగిరేందుకు 
వీలులేని ప్రదేశాలను రెడ్‌ జోన్‌లుగా గుర్తిస్తామన్నారు. 'మెడిసిన్‌ ఫ్రమ్‌ది స్కై 
ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఒక్కోసారి మారుమూల 
ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు సకాలంలో మందులు అందక రోగుల 


ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. అలాంటి సంఘటనలు 
భవిష్యత్తులో జరగకుండా ఈ మెడిసిన్‌ ఫ్రంది స్కై సహాయపడుతుందని కేంద్ర 
మంత్రి పేర్కొన్నారు. 

రాష్ట ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల 
తారకరామారావు మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు 
కోవడంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందుందన్నారు. రెండేళ్ళ 
క్రితమే సాంకేతికతపై దావోస్‌లో జరిగిన సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
తెలంగాణలో డ్రోన్ల వినియోగంపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆరోగ్య 
పరిరక్షణకు సాంకేతికత జోడించడం ఎంతో అవసరమన్నారు. గుండె మార్చిడి 
లాంటి విషయాలలో గుండెను, సంబంధిత ఆసుపత్రికి చేరవేయాలంటే 
ట్రాఫిక్‌ను ఆపాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా 
గుండె ఇతర అవయవాల మార్పిడి విషయంలో డ్రోన్లను ఉపయోగించవచ్చని 
కేటీఆర్‌ పేర్కొన్నారు. వ్యవసాయ పొలాల్లో పురుగుల మందులు చల్లడానికి, 
సాంకేతికత మ్యాపింగ్‌ విషయంలోను, ఎక్కడైన నేరాలు జరిగితే అక్కడకు 
పంపి పోలీసులను, ప్రజలను అప్రమత్తం చేయడానికి డ్రోన్ల సాంకేతికత ఎంతో 
ఉపయోగపడుతుందని అన్నారు. అడవుల్లో మొక్కలు పెంచడానికి సీడ్‌బాల్స్‌ 
చల్లడానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 
ఎంపీ రంజీత్‌రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర 
అధికారులు పాల్గొన్నారు. 


పుస్తకం 
తలలో మొలిచిన పచ్చని చెట్టు 
పుస్తక నేస్తం కోసం వెతుకుతున్నా 
ర్యాకులు విసుక్కుంటున్నాయి 
పుస్తకాలకు శ్వాస అందడం లేదని 
దుమ్ముతో సహజీవనం వేదన 
కదిలిస్తే ఆగలే కన్నీళ్లు వాటికి, నాకు 


కోపంతో పైకి లేచిన దుమ్ము 

కయ్యి మంది గూడు చెరిపేశానని 

ముక్కుల కెళ్ళి దోమలా కుట్టింది.. ఒకటే తుమ్ములు 
పుస్తకాలను గాలికొదిలేసినందుకు 

తగిన శాస్తి, ఒకింత బాధ 

మేలుకున్నందుకు సంతోషం 

ఇన్నాళ్లు ఈ నేస్తాలను పలకరించకపోవడం 

ఎంత నష్టపోయా, నన్ను నేనే గిల్లుకున్నా 


పుస్తకాన్ని ముద్దాడినపుడల్లా 

అమ్మ నుదుటిపై (గమ ముద్దులు పెట్టిన యాదులు 
పుస్తకం ఎదపై వాలినపుడల్లా 

పసిపాప హత్తుకున్న తీపిగుర్తులు 

పద తాతా అంటూ మరోలోకం లోకి 
లాక్కెళ్తున్నట్లుంటది 


పుస్తకమంటే కాదు చిత్తు కాగితాల చెత్తకుప్ప 
పక్కన పదాం వాత పరా. 

అక్షరాల నడక నేర్చించింది 

మనసు బాధలో కూరుకపోతే పైకి లేపింది 


ఆశలు, ఆశయాలకు తోవ చూపింది 

కళ్లు తెరిపించింది, కళల పరిచయం చేసింది 
పుస్తకాన్ని నమ్ముకుంటే ఉండదు నషం 
నచ్చింది ఆచరణ, నచ్చకపోతే వదిలేయడం 
మనషుల్లా స్వార్ధపు కుట్రలు, కుతంత్రాలుండవు 
వెన్నుపోట్ల బాఢే అసలే ఉండదు 


మెదడు పెన్సిల్‌ను.. ఎన్నిసార్లు చెక్కిందో పుస్తకం 
తడుముకున్న ఆలోచనల రాత తప్పులను 

రబ్బర్‌ తో మలిపి అక్షర దోషాలు తొలగించింది 
ఎన్ని అనర్థాలు అరికట్టిందో 


పుస్తకం చేతిలో ఉంటే.. అమ్మ తర్వాత అమ్మలా ధైర్యం 
నాన్నలా వేలు పట్టుకుని నడిపించింది 
ఎందరినో ముఖచిత్రంలా మార్చేసింది 


పుస్తకం గూట్లో అందరం విద్యార్థులమే 
సముద్రం ఇంకుద్దేమో కానీ 

అక్షరాల నిండుకుండ పుస్తకం 

అందరి మెదళ్లలో ఊరుతూనే ఉంటుంది 


పుస్తకాల దుమ్ము దులిపానని నాకేదో సంతోషం 
ఒక్కో పుస్తకం ఎన్ని మెదళ్లలో తుప్పు వదిలించిందో 


- కొమురవెల్లి అంజయ్య 


హంత తెలంగాణ సాధనలో మరో ముందడుగు చోటు చేసుకుంది. 
తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న 
కార్యక్రమాలకు తోడు సీడ్‌ కాష్టర్‌ ప్రయోగం జత చేరింది. కొండలు, గుట్టలు 
మానవ ఆవాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో సీడ్‌ బాల్స్‌ ను డ్రోన్‌ ద్వారా 
వెదజల్లి మొక్కలు పెరిగేలా చేయటమే ఈ సీడ్‌ కాష్టర్‌. తాజాగా ఐటీ, 
పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు హైదరాబాద్‌లో సీడ్‌ కాష్టర్‌ 
విధానాన్ని (ప్రారంభించారు. పెరుగుతున్న సాంకేతికతను అడవుల 
పునరుజ్జీవానికి వాడుకోవాలన్న సంకల్పంతో ఈ సీడ్‌ కాష్టర్‌ విధానానికి 
తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్షీణించిన అటవీ ప్రాంతాల అభివృద్దికి 
తోడడటంతో పాటు, ముఖ్యంగా మనుషులు వెళ్లి స్వయంగా నాటలెని 
ప్రాంతాల్లో మొక్కల పెంపకానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. రాష్ట్ర 


44 తెలంగాణ 


అక్టోబర్‌ 2021 


సీడ్‌ కాఫ్టర్‌ ద్వారా 
విత్తన బంతుల 
వెదజల్లే కార్యక్రమం 


ఆరుషిక బందు 


సమాచార సాంకేతిక (ఐటీ), అటవీశాఖల సంయుక్త 
భాగస్వామ్యంతో మారుత్రోన్స్‌ టెక్నాలజీ సంస్థ ఈ 
ప్రయోగాన్ని చేపట్టింది. మిషన్‌ హరిత తెలంగాణలో 
భాగస్వామ్యం పొందాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని 
చేపట్టినట్లు మారుత్రోన్ట్‌ టెక్నాలజీ నిర్వాహకులు (ప్రేమ్‌ 
కుమార్‌ తెలిపారు. తొలి దశలో అన్ని జిల్లాల్లో కలిపి 12 
వేల హెక్టార్లలో 50 లక్షల విత్తన బంతులను సీడ్‌ కాష్టర్‌ 
ద్వారా వెదజల్లటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 
ముందుగా నిర్దేశించిన ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసి, 
మొక్కలు, పచ్చదనం తక్కువగా ఉన్న భాగాలను మ్యాపింగ్‌ 
చేస్తారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో సీడ్‌ కాష్టర్‌ ద్వారా 
విత్తన బంతులను వెదజల్లుతారు. ఈ ప్రక్రియ పూర్తి 
అయిన తర్వాత ఆ ప్రదేశాలను జియోట్యాగింగ్‌ చేస్తారు. 


సీడ్‌ బాల్స్‌ వేసిన ప్రాంతాలను తిరిగి పరిశీలించేందుకు, ఏ మేరకు మొక్కలు 
మొలిచాయో తెలుసుకునేందుకు అవసరమైన తదుపరి చర్యలు 
తీసుకునేందుకు కూడా అవకాశముంది. వెదజల్లిన విత్తన బంతుల్లో కనీసం 
యాభై శాతం మొక్కలుగా ఎదిగే అవకాశముందని సమాచారం. 

క్రమంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించే యోచనలో 
నిర్వాహకులు ఉన్నారు. సిరిసిల్లలో పైలట్‌ ప్రాజెక్టుగా మొదలుపెట్టి ప్రస్తుతం 
మిగతా జిల్లాలకు కూడా సీడ్‌ కాష్టర్‌ ను విస్తరించారు. సిద్ధికే పట, 'కామారెడ్డి, 
రంగారెడ్డి జిల్లాల్లో విత్తన జడను కా చల్లడం జరిగింది. రానున్న రోజుల్లో 
దేశ వ్యాప్తంగా ఈ విధానంలో భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో 
ఉన్నామని, గ్రీన్‌ ఇండియా కాన్సెప్ట్‌ లో తమ వంతు పాత్ర పోషిస్తామని 
మారుత్రో టెక్నాలజీస్‌ చెబుతోంది. 


వాస్తవానికి కర్ణాటక అటవీ శాఖ సీడ్‌ బాల్స్‌ విధానాన్ని గతంలో 
ప్రయోగించింది. అయితే డ్రోన్స్‌ ద్వారా కాకుండా మనుషులే స్వయంగా 
తయారుచేసిన సీడ్‌ బాల్స్‌ను అడవులు, బోడి గుట్టలపై వర్షాకాలంలో 
విసరటం అన్నమాట. తెలంగాణకు హరితహారంలో భాగంగా 2018లో 
మన దగ్గర కూడా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. యాదాద్రి, వరంగల్‌ 
జిల్లాల్లో తొలుత ఈ ప్రయోగం జరిగింది. మహిళా స్వయం సహాయక 
బృందాలతో పాటు, ఇతర స్వచ్చంద సంస్థల సహకారం తీసుకుని స్థానిక 
అధికారులు సీడ్‌ బాల్స్‌ తయారు చేశారు. ముందుగా అటవీ ప్రాంతాలు, 
ఇతర మార్గాల ద్వారా రకరకాల చెట్ల విత్తనాలను సేకరించటం, ఆ తర్వాత 
నాణ్యమైన మట్టిలో ఆ విత్తనాలను ఉంచి సీడ్‌ బాల్స్‌ తయారు చేస్తారు. 
వర్షాకాలం మొదలైన తర్వాత ఈ సీడ్‌ బాల్స్‌ను వివిధ ప్రాంతాల్లో 
విసిరేయటం జరిగింది. తెలంగాణలో తక్కువగా పచ్చదనం ఉండి, గుట్టలు 
ఉన్న ప్రాంతాలు యాదాద్రి, జనగామ చుట్టపక్కల ఎక్కువగా ఉన్నాయి. 
సీడ్‌ బాల్స్‌ ప్రయోగం ద్వారా ఈ ప్రాంతాల్లో చెప్పుకోదగిన రీతిలో పచ్చదనం 
పెరిగింది. ఇటీవల మహబూబ్‌ నగర్‌ జిల్లా అధికార యంత్రాంగం చేసిన 
సీడ్‌ బాల్స్‌ ప్రయోగం కూడా గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌ లో నమోదైంది. రెండు 
కోట్లకు పైగా సీడ్‌ బాల్స్‌ తయారు చేసిన జిల్లా స్వయం సహాయక గ్రూపు 
మహిళలు వాటిని అడవులు, బంజరు భూముల్లో విసిరారు. 

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పాల్గొన్న 
ఈ కార్యక్రమం విజయవంతం కావటంతోపాటు గిన్నిస్‌ బుక్‌లో చోటు 
చేసుకుంది. వీలున్న అన్ని విధాలను ప్రయోగించి రాష్టాన్ని హరితమయం 
చేసుకోవటం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఉద్దేశ్యం. దీనిలో భాగంగా 
గత ఏడేళ్లుగా తెలంగాణకు హరితహారం అమలుకావటంతో పాటు, 
ఫలితాలు ఇప్పుడు రాష్టమంతటా కళ్లకు కట్టినట్లు పచ్చగా కనిపిస్తున్నాయి. 
గ్రామాలు, పట్టణాలు, న్‌ వెంట, ఫారెస్ట్‌ పార్కుల్లో పెరిగిన పచ్చదనం 
సమాజంలోని అన్ని వర్గాల మన్నలను పొందుతోంది. తాజాగా చేపట్టిన 
స్‌ కాష్టర్‌ ప్రయోగం కూడా విజయవంతం కావాలని ఆశిద్దాం. పెరిగిన 
సాంకేతికతను కేవలం అభివృద్ధి ఫలాలకే కాకుండా, పచ్చదనం పెంపు 
లాంటి పర్యావరణహితమైన కార్యక్రమాలకు వాడుకున్నప్పుడే సార్థకత. 
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు మనుషుల 
మనుగడకు పెనుసవాల్‌ విసురుతున్నాయి. వీలున్న అన్ని మార్గాల్లో చెట్లు 
పెంచి దీనికి అడ్డుకట్ట వేయాలి. 


అటవీ సెబ 
లిం 


| 


అమరులకు 
మంత్రి అల్లోల 
ఇంద్రకరణ్‌ రెడ్డి 
నివాళి 


కృతికి సహాయపడి అహర్నిశలూ 
వనాల సంరక్షణలో తమ ప్రాణాలను సహితం 
ఫణంగా పెట్టే అటవీ శాఖ అధికారులు, 
సిబ్బంది సమాజానికి ఎంతగానో ఆ 
తోడ్చాటునందిస్తుంటారు. వీరి సేవలను గుర్తించి 
విధి నిర్వహణలో అసువులు బాసిన అటవీ 
సిబ్బందిని స్మరించుకోవడానికి ప్రతి యేటా దేశ 
వ్యాప్తంగా సెప్టెంబర్‌ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా పాటి 
స్తున్నాం. రాజస్థాన్‌లో అడవులను రక్షించడంలో 368 మంది తమ ప్రాణాలను 
అర్చించారు. వారి త్యాగాలకు గుర్తుగా దేశంలో సెప్టెంబరు 11న కేంద్ర ప్రభుత్వం 
ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నాం. 
రాష్ట్రంలో 1984 నుంచి ఇప్పటివరకు 21 మంది అటవీ సిబ్బంది దుండగుల 
చేతిలో వీరమరణం పొందారు. ఈ యేడు అటవీ అమరవీరుల సంస్మరణ దినం 
సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అమరులకు 
ఘనంగా నివాళులర్పించారు. జూ పార్కు వద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు 
ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, అమరులైన అటవీ అధికారుల 
సేవలను గుర్తు చేసుకున్నారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ... అటవీ అమర వీరుల 
సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ 
అధికారులకు వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను' అని అన్నారు. అటవీ సంపదను 
దోచుకునే దొంగలు, మాఫియా ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్చించి వీరమరణం 
పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృధాపోవన్నారు. వారి త్యాగాలను ఎప్పటికీ 
గుర్తుంచుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు రాష్టంలో 21 మంది అటవీ శాఖ 
అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని, ఇది చాలా 
బాధాకరమని అన్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీశాఖ అధికారులు, 


సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారన్నారు. ముఖ్యంగా 
అటవీ సంపదను కాపాడటంలో ఎన్నో సవాళ్ళను 
ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

కరోనా మహమ్మారి సంక్షోభం తలెత్తిన తొలి రోజుల్లో, 
ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్శొనాలో తెలియక ప్రపంచం 
యావత్తూ విస్మయం చెందిందని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 
సహితం అటవీ సంపదను కాపాడడంలో సిబ్బంది తమ 
విధులను అణుమాత్రం కూడా విస్మరించలేదన్నారు. అటవీ 
సంపదను కాపాడడానికి అటవీ అధికారులు నిరంతరం 
సేవలు అందిస్తున్నారని, వారి రక్షణకు ప్రభుత్వం చిత్తశు 
ద్ధితో పని చేస్తుందని, విధి నిర్వహణలో అమరులైన అటవీ 
అధికారులు, సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా 
ఉంటుందని, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని 
చెప్పారు. 

“అమూల్యమైన అటవీ సంపదను పరిరక్షించడానికి 
(ప్రజల భాగస్వామ్యంతో ఎన్నో చర్యలు చేపట్టడం జరుగు 
తుంది జంగిల్‌ బచావో - జంగిల్‌ బడావో అనే నినాదం 
ద్వారా ఇప్పటికే ఉన్న అడవుల రక్షణ, క్షీణించిన అడవుల 
పునరుజ్జీవనం కొరకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం 
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పోలీసు శాఖతో 
సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ 
దిశానిర్దేశంతో అడవుల రక్షణ, స్మగ్లింగ్‌ కార్యకలాపాలను 
అరికట్టడం కోసం అనేక సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం. 
కలప అక్రమ రవాణా అరికట్టడానికి సాయుధ పోలీసు 
దళాల సహకారం తీసుకోవడం జరుగుతుంది” అని మంత్రి 
తెలిపారు. ఇక అటవీ శాఖను బలోపేతం చేయడానికి 
ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను, సిబ్బంది నియామ 
కాలను చేపట్టింది. ఇప్పటివరకు 90 గ౯౩౦లను 67 
FROలను 1857 FB౦0లను ఉద్యోగాల నియామక 
ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పటివరకు 58 FR౦లు, 
1261 FBOలు 76 F50లు విధుల్లో చేరారు. అంతే 
కాకుండా అటవీ అధికారులు, సిబ్బందికి 21783 
వాహనాలను అందజేశారు. 


స్వీపర్‌ రజని కాదు... ఆమె ఇప్పుడు వార్తల్లో 


వ్యక్తి అయింది. అందుకు కారణం 

త్రాణ i లేకపోలేదు. జిహెచ్‌ఎంపీలో ఒక సాధారణ 

SFr] ©) స్వీపర్‌ గా పనిచేస్తున్న ఆమెకు ఉన్నట్టుండి ప్రభుత్వం 

(5) రూపంలో అదృష్టం వరించి వచ్చింది. ఆమె స్వీపర్‌గా 

కా పనిచేసిన సంస్థలోనే ఇప్పుడు అసిస్టెట్‌ ఎంటమాలజిస్ట్‌గా 
ఎంటమాలజిస్ట్‌! జీ. 1: 

జ అ వరంగల్‌ జిల్లాలో ఓ నిరుపేద వ్యవసాయకూలీల కుటుంబంలో 

రజని పుట్టింది. తల్లిదండ్రులు కూలిపనిచేస్తూ కూడా కుమార్తెను వారిశక్తికి 

మించి చదివించారు. ఆమె కూడా కష్టపడి చదువుకుంది. 2013లోనే ఎమ్మెస్సీ 

ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణురాలయింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో 


ఆ మహిళకు పీహెచ్‌డీకి అర్హత కూడా సాధించింది. అదే సమయంలో మరో విద్యావంతునితో 
ఆమెకు తల్లిదండ్రులు వివాహం చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భర్తతో 
ఉద్యోగమిచ్చిన కలసి రజని హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారి సంసారం కొంతకాలం సాఫీగానే 
సాగింది. ఇద్దరు పిల్లలు కలిగారు. కుటుంబాన్ని చూసుకుంటూనే పోటీ పరీక్షలు రాస్తూ, 

కేటీఆర్‌ ఉద్యోగ ప్రయత్నాలలో ఉంది రజని. 


సరిగ్గా ఇదే సమయంలో విధి వక్రించింది. సజావుగా నడుస్తున్న వారి కుటుంబంలో 
కష్టాలు మొదలయ్యాయి. నిండా 80 ఏళ్ళుకూడా లేని రజని భర్తకు గుండె జబ్బు 
లా బయటపడింది. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించారు. ఏకంగా మూడుసార్లు స్టంట్‌ 
వేయవలసి వచ్చింది. దీంతో ఆయన ఉపాధికి దూరమయ్యాడు. కుటుంబం గడవడమే 
కష్టమయింది. కుటుంబ భారం ఇక రజనిపై పడింది. ఉన్నత చదువులు చదివిన 
రజని కుటుంబ పోషణకోసం సంతలో కూరగాయల వ్యాపారం చేసింది. అదీ కలసి 
రాకపోవడంతో జిహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో పారిశుధ్య కార్మికురాలిగా చేరి, 
10 వేల రూపాయల వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.. 
రజని దీనగాధ ఒక వార్తాపత్రికలో ప్రచురితం అయింది. ఈ వార్తను చూసి 
పలువురు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం రాష్ట 
మంత్రి కె.టి.రామారావు దృష్టికి రావడంతో ఆయన రజనిని పిలిపించి మాట్లాడి 
ఆమె సమస్యలను తెలుసుకున్నారు. రజని విద్యార్హతలకు తగినట్టుగా ఉద్యోగం 
కల్పించవలసిందిగా అధికారులను ఆయన ఆదేశించడంతో జిహెచ్‌ఎంసీలో బెట్‌ 
సోర్సింగ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా నియమిస్తూ 
కమీషనర్‌ లోకేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ విషయాన్ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ 
కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. మంత్రి కెటిఆర్‌ ఆ ట్విట్‌ను 
కోట్‌ చేస్తూ,” విరామంలేకుండా గడుపుతున్న నాకు ఇదొక ఉత్తమమైన 
సందర్భం. మీరు పోషించబోయే కొత్త పాత్రకు ఇవే నా శుభాకాంక్షలు” 
అని ట్వీట్‌ చేశారు. కెటిఆర్‌ను కలసి తన దీనగాథను వివరించిన 
సందర్భంగా రజని భావోద్వేగానికి లోనై కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. 
“నా అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తే చాలనుకుంటున్నా. జీవితంలో 
చీకటి మాత్రమే శాశ్వతం కాదని, వెలుగువస్తుందని ఎదురుచూస్తున్నా”. 
అంటూ రజని అన్నమాటలకు స్పందించిన ప్రభుత్వం ఆమెకు తగిన 
ఉద్యోగావకాశం కల్పించింది. ఇప్పుడు రజని ఆనందానికి అవధులు 
లేవు. మంత్రి కెటిఆర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌లకు 

రజని కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే చొరవతీసుకొని 
స్పందించిన మంత్రి కె.టి.ఆర్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. 


నాడు కూలీలు.. 
నెడు యజమానులు 


ee జ. లక్షణ్‌ కుమార్‌ 


తెలంగాణ “దళలితబంధు” లక్ష్యం నేరవేరుతున్నది. దళిత బాంధవుడు 
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 
దళితబంధు వథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పేదరికం 
తాండవించిన దళిత వాడల్లో మహాలక్ష్మిలా దళిత బంధు వచ్చింది. లబ్ధిదారుల 
సెల్‌ ఫోన్‌లలో నగదు పడ్డట్టు.. టింగ్‌.. టింగ్‌..మని మెసేజ్‌ లు వస్తుండటంతో 
ఆయా కుటుంబాలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక 
చేసి దళితబంధు పథకానికి (శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ స్వయంగా తొలి జాబితాలోని 15 మంది లబ్దిదారులకు చెక్కులను 
పంపిణీ చేశారు. లబ్ధిదారులకు అధికారులే “తెలంగాణ దళిత బంధు “పేరిట 
ప్రత్యేకంగా ఖాతాలను తెరిచారు. లబ్దిదారుల బ్యాంక్‌ ఖాతాలో తొమ్మిది లక్షల 
తొంభై వేల రూపాయలతో పాటు పదివేల రూపాయలు దళిత రక్షణ నిధి కింద 
జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు దళితబంధు పథకాన్ని 
వేగవంతం చేశారు. 

తెలంగాణ దళిత బంధుపథకం అమలులో భాగంగా హనుమకొండ జిల్లా 
కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో కమలాపూర్‌ మండలలో 
శనిగరం గ్రామానికి చెందిన రాజేందర్‌, కమలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన 
మట్ల సుభాష్‌, కన్నూర్‌ (గామనికి చెందిన కనకం రవిందర్‌ల యూనిట్లను 
గ్రౌండింగ్‌ పూర్తి చేసారు. లబ్ధిదారులకు పది లక్షల రూపాయలు ఆన్‌ లైన్‌ ద్వారా 
అధికారులు జమ చేసారు.వ్యవసాయ కూలీలా పని చేసిన ఈ ముగ్గురు 
లబ్దిదారులకు దళిత బంధు సొమ్ముతో తాము కోరుకున్నయూనిట్లు మంజూరు 
చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది ఒక్క నాంపల్లి రాజేందర్‌ కో.. మట్ల సుభాష్‌ కో.. కనకం రవిందర్‌ కో 
పరిమితం కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన గాధ..వ్యధాభరిత జీవితాలు. ఇలాంటి 
పేద దళిత కుటుంబాలకు దళిత బంధు పధకం కల్పవృక్షంగా మారిందని 
చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తికాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి 
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతోంది దళిత సమాజం. 


కొత్త ట్రాక్టరు తో జీవితం బాగు వడ్తతి 
గత నలభై ఏళ్ళుగా ట్రాక్టరు (డైవర్‌గ 
పని చేసిన. సారు ఇచ్చిన పైసలతో కొత్త 
ట్రాక్టరు కొన్న నేను ఓనర్‌ అవుతానని 
కలలో కూడా అనుకోలే. మాటల్లో బే 
చెప్పలేక పోతున్న. కేసీఆర్‌ సారుకి, కలక్టర్‌ శ్ర 
సారుకి దండాలు. పిల్లల్ని మంచిగా 1. 
సదివించుకుంట. | 
- కనకం రవిందర్‌, కన్నూర్‌ గ్రామం 


దళితుల అభ్యున్నతికే దళిత బంధు పథకం 
హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు 


దళితులను ఉన్న స్థితి 
నుంచి ఉన్నత స్థితికి తీసు 
కుని రావడమే దళిత బంధు 
లక్ష్యం. హనుమకొండ జిల్లా 
కమలాపూర్‌ మండలాన్ని 
12 క్షష్టర్లుగా విభజించి, 
32 మంది అధికారులతో 
బృందాలు ఏర్పాటు చేశాం. 
ప్రతి గ్రామంలో పారదర్శకంగా దళిత బంధు సర్వేను 
చేపట్టాం. దళిత బంధు పథకం కింద ఇప్పటి వరకు 
3788 మందికి లబ్దిదారులకు.. అంటే ఒక్కో దళిత 
కుటుంబాని పదిలక్షల రూపాయల చొప్పున ఆన్లైన్‌ 
ఎకౌంట్లలలో జమ చేశాం. లబ్ధిదారులు కోరుకున్న 
యూనిట్లను మంజూరు చేస్తున్నం. దళిత బంధు 
సొమ్ముతో దళితులు జీవితంలో చక్కగా స్థిరపడాలి. దళిత 
సాధికారత సాధిచాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ 
హనుమంతు అన్నారు. 


కొత్త జీవితం మొదలెడ్త 


ఇంటిల్లిపాది పని 
చేసోటోల్లం. నాకు 
ఊళ్ళో గుంట భూమి 
కూడా లేదు.రెక్కాడితే డొక్కాడని బతుకులు మాయి. 
నాలాంటోల్లకి పది లక్షలు ఇస్తారు.. అంటే నేను 
మొదట్లో నమ్మలే.... ఫోన్లో మెసేజ్‌ చూసినంకనే... 
నమ్మిన.. ఇగ ఇబ్బందులు తీరినట్లే.. ఈ డబ్బులతో 
కొత్త జీవితం మొదలెడ్త.. కేసీఆరు సారుకు జీవితాంతం 

రుణ పడి ఉంట. 
- నాంపల్లి రాజేందర్‌, శనిగరం గ్రామం 


పది మందికి పని ఇప్పిస్త 
చిన్నప్పటి నుంచి 
కూలీకి పోతున్న. ఊళ్ళో 
పార పనికి పోయోటోన్ని. 
డప్పు కూడా కొట్టేటోన్ని అ 
గత పదేళ్లుగా సెంట్రింగ్‌ పనులలో కూలిగ వెళ్తున్న. 
దళితబంధు పథకం డబ్బులుతో సెం(ట్రింగ్‌ సామాను 
కొనుక్కున్న ఇప్పటికే బిల్లింగ్‌లకు సెంట్రింగ్‌ బిగిస్తున్న. 
ఇప్పుడు నేనే పది మందికి పని ఇప్పిస్త అంత సారు 
దయ. 
- మట్ల సుభాష్‌, కమలాపూర్‌ మండల కేంద్రం 
అ 


దళతబంధు ఫలం...! 


దెవర్‌ ఓనరయ్యాడు... 
ఆ 


ఆ అబ్బుల్‌ కలీమ్‌ 


రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్‌ నియోజకవర్గం 
లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళిత బంధు పథకం ఫలాలను లబ్దిదారులు 
అందుకుంటున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హుజురాబాద్‌లో దళిత 
బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి 15 మంది లబ్దిదారులకు 10 లక్షల 
చొప్పున చెక్కులను సీఎం స్వయంగా అందజేశారు. ఈ 15 మంది లబ్దిదారులలో 
జమ్మికుంట మండలం, శాయంపేట గ్రామానికి చెందిన రాచపల్లి శంకర్‌ కూడా 
ముఖ్యమంత్రి చేతుల మీదుగా 10 లక్షల చెక్కును అందుకున్నారు. 

రాచపల్లి శంకర్‌, తండ్రి రాజయ్య, వయసు 37 సంవత్సరాలు. వృత్తిరీత్యా 
డైవర్‌. దళిత బంధు డబ్బులతో అతను ఎంపిక చేసుకున్న ఎర్టిగా కార్‌ను జిల్లా 
కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, 
కొప్పుల ఈశ్వర్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి. కర్ణన్‌లు వాహనాన్ని లబిదారునికి 
అందజేశారు. కారు రాకతో దళిత బంధు పథకం ఫలాలను అందుకుంటున్న 
రాచపల్లి శంకర్‌ ఆదాయం పెరిగి వారి కుటుంబం సంతోషంగా జీవిస్తోంది. 


రాచపల్లి శంకర్‌ మాటల్లో ...... 


నేను పేద దళిత కుటుంబానికి చెందిన వాడను. [డైవింగ్‌ నేర్చుకొని ప్రైవేటుగా 
(డైవర్‌ గా పనిచేస్తూ నెలకు ఎనిమిది వేల రూపాయలు సంపాదించే వాడను. 
నాకు ఒక పాప 10వతరగతి, బాబు రివ తరగతి, భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. 
వృత్తి రీత్యా డ్రైవర్‌గా పనిచేస్తూ, నేను సంపాదించే జీతం డబ్బులు సరిపోక మా 
కుటుంబం ఎంతో కష్టంగా పేదరికంలో జీవనం కొనసాగించే వారము. 
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సమాజంలో నిరుపేదలైన దళితులను ఆర్థికంగా 
అభివృద్ధి చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకాన్ని 
ప్రవేశపెట్టారు. దళిత బంధు పథకం ద్వారా నాకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా 
10 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. 10 లక్షలతో ఎర్టిగా కారును జిల్లా 
కలెక్టర్‌ కొనుగోలు చేసి ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ దళిత బంధు 
పథకం ద్వారానే, నాడు డ్రైవర్‌గా ఉన్న నేను నేడు ఓనర్‌ను అయినాను. నా చేతికి 
కారు వచ్చిన నాటి నుండి నాలుగైదు రోజులు కారును కిరాయిలకు తిప్పాను. 
తర్వాత, నాకున్న పరిచయాలతో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం నాకు 
ఇచ్చిన కారును జమ్మికుంట మండలం జెద్చిటిసి డాక్టర్‌. (శ్రీ రామ్‌ శ్యామ్‌ ఎంగేజ్‌కు 
తీసుకున్నారు. పెట్రోల్‌ ఖర్చులు వారే భరిస్తూ నాకు నెలకు ఇరవై ఐదు వేలు 
ఇస్తున్నారు. దీంతో మా జీవితాల్లో కష్టాలు పారిపోయి, వెలుగులు నిండాయి. 
నేను కలలో కూడా అనుకోలేదు ఒక కారుకు యజమానిని అవుతానని. నాకు 
దళిత బంధు పథకం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి 10 లక్షలు మంజూరు చేసి కారు 


కొనుగోలు చేసి ఇచ్చినందుకు వారికి జీవితాంతం నేను, నా 
కుటుంబ సభ్యులందరూ ఎంతో రుణపడి ఉంటాం. 
ముఖ్యమంత్రి ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి వాటిని 
సమర్థవంతంగా అమలు చేస్తూ ఎంతో మంది పేద ప్రజలను 
ఆదుకుంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారు 
ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటూ, అందరినీ అభివృద్ధి 
పరచాలని కోరుకుంటున్నాను. 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 
21,000 దళీత కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి 
వారందరికీ పది లక్షల చొప్పున దళిత బంధు నిధులు వారి 
అకౌంట్‌లో జమ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించింది. 
ఈ పథకం కింద లబ్దిదారులు వారికి ఇష్టమైన స్వయం 
ఉపాధి పథకాలు ఎంచుకుంటే వాటిని (గౌండింగ్‌ 
చేయుటకు ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 
సెప్టెంబర్‌ 25 తేదీ వరకూ హుజూరాబాద్‌ నియోజక 
వర్గంలో 14,371 మంది లబ్ధిదారుల ఖాతాలో దళిత 
బంధు నిధులు జమ చేశారు. మిగిలిన అర్హులైన 
లబ్ధిదారులకు ప్రతిరోజు జమ చేస్తున్నారు. టి 


నాటి కరువు జిల్లా 
నడు సిరుల ఖిల్లా 


9 ఉప్పర వెంకటేశ్వర్లు 


అటు చూసినా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు. తాగడానికి చుక్క 
నీరు లేక ఎడారిని తలపించేలా కనుచూపు మేరలో ఎండమావి తప్ప నీటి 
జాడలేని పరిస్థితులు. నోళ్లు తెరిచిన బీళ్ళు. పట్టణాలలో సైతం 14 రోజులకు 
ఒకసారి వచ్చే తాగునీటి కోసం 18 రోజులు ఎదురుచూసే ప్రజలు. 
బ్రతుకుదెరువు కోసం (ప్రతి యేటా లక్షల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలస 
వెళ్లే కూలీలు.ఇది ఒకప్పటి పాలమూరు దుస్థితి. 


బీన్‌ రివర్స్‌ అయితే ? అదే జరిగింది... 


అపర భగీరథుడు,అనితర సాధ్యుడు,తెలంగాణనే ధ్యేయంగా కొట్లాడి 
తెలంగాణ తెచ్చిన ఘనుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర 
రావు 2014 లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కంకణం 
కట్టుకున్నాడు. ఆయన రాకతో పాలమూరు స్వరూపం కూడా మారిపోయింది. 
దానికి తోడు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అలుపెరుగని 
కృషి కూడా ఒక కారణమయ్యింది. 

నాడు భగీరథుడు దివినుండి భువికి గంగను తీసుకువస్తే నేటి మన 
ముఖ్యమంత్రి వృధాగా సాగర గర్భంలో కలిసిపోయే నీటిని ఎతైన ప్రాంతాలకు 
సైతం ఎత్తిపోతల ద్వారా తరలించి బీడు భూములను సస్యశ్యామలం 
చేస్తున్నాడు. అంతేకాక మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ కార్యక్రమాలతోపాటు, 
రాష్ట ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన జల సంరక్షణ కార్యక్రమాల వల్ల 
పాలమూరు జిల్లా రూపురేఖలు మారిపోయి సస్యశ్యామలమయ్యింది. ప్రస్తుతం 
జిల్లాలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, అడుగడుగున సాగునీరు, 
ప్రతిరోజు మిషన్‌ భగీరథ తాగునీటితో పాలమూరు మరో కోనసీమను 
తలపిస్తున్నది. 

కరువు జిల్లాగా, వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్‌ నగర్‌ జిల్లా 
పరిస్థితులను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ 
కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం 
చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, వాన నీటి 
సంరక్షణ కార్యక్రమాలు, హరితహారం కార్యక్రమాల వల్ల భూగర్భ జలాలు 
పెరిగాయి. 2014కు పూర్వం జిల్లాలో భూగర్భ జలాలు భూమి నుండి 18 
మీటర్ల లోతులో ఉండేవి. మిడ్జిల్‌, రాజాపూర్‌, సిసి కుంట, హన్వాడ, జడ్చర్ల, 
మహబూబ్‌ నగర్‌ వంటి 6 మండలాలలో 20 మీటర్ల లోతున నీరు ఉండేది. 
ఈ మండలాలు మరీ పూర్తిగా ఎడారిలాగా మారిపోయి డార్క్‌ మండలాలుగా 
గుర్తింపు పొందాయి. 

2014-21 మధ్య కాలంలో జిల్లాలో వివిధ పథకాల కింద 342 చెక్‌ 

డాంలు, 338 ఊటకుంటలు, 656 వాన నీటి సంరక్షణ కట్టడాలను 
నిర్మించడమే కాకుండా, మిషన్‌ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులో 


THO UO TEH 1021 APE MAF FUE TEE 111110 EAT 7h 
Liu 


BET కం ౬, 18 [121 811"! పా 
a వ. 
భో cm Ed FT 
| లా! mee Ey 1 
IE 7”, 
+ చి వ త్‌ో ey (| 
Dre WE హా wx x: 
| గన 
] Laud 
ws me] 2 సాం 
గ గ | శ "5 nae 
క లర ఖ్‌ క్‌ ళా! జ, 1 


పూడిక తీసి కట్టలని వెడల్పు చేసి, పటిష్టం చేయడం 


జరిగింది. తద్వారా వర్షపు నీటిని పూర్తిస్థాయిలో ఒడిసి 
పట్టుకోవడంతో, భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం 
చేశాయి. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత 
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కూడా 


| —— 7] 


|= 1100010111000011101000101110121. 


| 
[కవన 


కకక కకక [క 11 [8141 [41511 


17 నన 


సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు ఆస్మారమిచ్చినట్టయ్యింది. హరితహారం ద్వారా 
రాష్ట్రంలో 10 శాతం పచ్చదనం పెరిగిందంటే ఎవరికైనా ఆశ్చర్యం వేయక 
మానదు. దీంతోపాటు ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున మిషన్‌ భగీరథ పేరున 
ఇంటింటికి తాగునీటిని అందించేందుకు చెరువులు, ట్యాంక్‌లలో నీటిని నిల్వ 
చేయడం ద్వారా కూడా చుట్టుపక్కల బోర్లు, బావులు రీఛార్జ్‌ అయ్యి భూగర్భ 
జలాలు అమాంతం పెరిగిపోయాయి. అంతేకాక బోర్లు వేసే శాతం 


తగ్గిపోయింది. ఇంటింటికి ఇంకుడు గుంతలు తవ్వటం 
కూడా భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడింది. 

ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన జల సంరక్షణ 
కార్యక్రమాల వల్ల 2021 నాటికి పరిస్థితి అంతా 
మారిపోయింది. ఇప్పుడు జిల్లాలో కేవలం 2,3 మీటర్ల 
లోపే భూగర్భ జలాలు అందుబాటులో ఉంటున్నాయి. 
ఇప్పుడు 20 మీటర్ల తర్వాత నీరుండే మండలాలు జిల్లాలో 
ఏవి లేవు. అన్ని 5 నుండి10 మీటర్ల లోపు భూగర్భ 
జలాలున్న మండలాలే ఉన్నాయి. ముఖ్యంగా భూత్తూర్‌, 
కోయిల్‌ కొండ, మహమ్మదాబాద్‌, నవాబ్‌ పేట వంటి 
మండలాలలో కేవలం 5 మీటర్ల లోపే జలం ఉంటున్నది. 
2014 నుండి 2021 ఆగస్టు వరకు 6.60 మీటర్ల మేర 
భూగర్భ జలాల పెరుగుదల నమోదయింది. 

ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు బోర్ల ద్వారా జిల్లాలో 
వానాకాలం, యాసంగిలలో వరి పంట రికార్డ్‌ స్థాయిలో 
పండింది ఇప్పుడు సాగునీరు, తాగునీటి తోపాటు, ఎటు 
చూసినా ధాన్యపు రాశులతో పాలమూరు జిల్లా 
కళకళలాడుతున్నది. గత సంవత్సరం వానాకాలంలో 
లక్ష 14,282 ఎకరాలలో వరి పండగా, యాసంగిలో 
1,21,031 ఎకరాలలో, ఈ వానాకాలంలో లక్ష 
72,518 ఎకరాలలో వరి పంట వేయటం జరిగింది. ఈ 
వానాకాలంలో ఒక్క మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే 4 లక్షల 
33 వేల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అవుతుందని 
అంచనా. 

గతంలో ప్రతి సంవత్సరం జిల్లా నుండి ప్రజలు లక్షల 
సంఖ్యల్లో బతుకుదెరువు కోసం వలస వెళ్ళిన పరిస్థితులు 
ఉండగా, నేడు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, ఒరిస్సా రాష్ట్రాల 
నుండి కూలీలు మహబూబ్‌నగర్‌ జిల్లాకు వలస 
వస్తున్నారు. దీంతో కరువు జిల్లాగా పేరొందిన మహబూబ్‌ 
నగర్‌ జిల్లా నేడు కల్పతరువుగా, సిరుల ఖిల్లాగా 
మారింది. ® 


వెదజల్లే 'వరి' సాగు... 
ఎంతో బాగు 


తరాల తరబడి సాగునీటికి నోచుకోక వ్యవసాయాన్ని వదిలేసి ఉపాధి కోసం 
వలసవెళ్లిన తెలంగాణ రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రాకతో అత్యధిక 
శాతం వరి సాగుమీద దృష్టి సారించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 
వానాకాలం, యాసంగి కలిపి 49.63 లక్షల ఎకరాల్లో ఉన్న వరిసాగు, 2021 
నాటికి ఒక కోటీ 6 లక్షల ఎకరాలకు చేరుకున్నది. గత ఏడాది వానాకాలం, 
యాసంగి కలిపి ఏకంగా మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించడం చూస్తే 
తెలంగాణ రైతాంగం వరి సాగు మీద చూపుతున్న మక్కువ అర్థమవుతుంది. 

ఈ వానాకాలం కూడా తెలంగాణ రైతాంగం ఇప్పటి వరకు 583.44 లక్షల 
ఎకరాలలో వరినిసాగు చేశారు. అయితే పేరుకుపోయిన ధాన్యం నిల్వల నేపథ్యంలో 
దొడ్డు వడ్లు కొనమని కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో వరి 
సాగు చేయాల్సి వస్తే సన్నరకాలను మాత్రమే సాగు చేయాలని, దొడ్డు రకాలను ఎట్టి 
పరిస్థితులలోనూ సాగుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రైతులను కోరుతున్నది. 
సన్నరకాల పంటకాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి నారుమడి అవసరం లేకుండా 
పంటకాలాన్ని తగ్గించడానికి వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలి. వరి సాగులో 
ముఖ్యంగా కూలీల కొరత రైతులను వేధిస్తున్నది. దానికి సరయిన ప్రత్యామ్నాయం 
వెదజల్లే పద్ధతి అని ప్రభుత్వం ఈ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. వరికి 
ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ పామ్‌, నూనెగింజలు, పప్పుగింజలను సాగు చేయాలని 
తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా రైతులను కోరుతూ వస్తున్నది. 


పొలం తయారీ 

వెద పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు నేలను కలియదున్నాలి. నాలుగు మూలలు 
సమానంగా ఉండేటట్లు పెద్ద పెద్ద మట్టి గడ్డలు లేకుండా చూసుకోవాలి. పొలాన్ని 
చిన్నచిన్న మడులుగా విభజించుకుంటూ చదును చేయడం వలన నీరు పెట్టడానికి 
ఎంతో అనుకూలంగా ఉంటుంది. మట్టి పేరుకున్న తరువాత బురద పదునులో (ప్రతి 
రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. వీటి ద్వారా ఎక్కువగా ఉన్న 
నీరు బయటకు పోవడానికి సులువుగా ఉంటుంది. 


విత్తనం ఇలా వేసుకోవాలి 

విత్తనం ఒకరోజు నానబెట్టిన తరువాత పొలంలో వెదజల్లుకోవాలి. ఎత్తుపల్లాలు 
ఉంటే నీరు నిలిచినచోట విత్తనం మొలకెత్తదు. అనంతరం 20 రోజుల వరకు 
నాలుగురోజులకోసారి నీరు పెట్టుకోవాలి. పొలం అంతటా విత్తనాలు మొలకెత్తిన 
అనంతరం మామూలుగా ఎప్పటి మాదిరిగా నీళ్లు పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో విత్తనం 
ఒకదానితో ఒకటి కలువకుండా దూరంగా పడటంతో మొక్క పిలకలు ఎక్కువగా 
వస్తాయి. వేర్లు బలంగా పెరుగుతాయి. చీడపీడల బాధ తక్కువగా ఉంటుంది. 
పిలకలు బలంగా ఉండటంతో గాలివానలను తట్టుకుని నిలుస్తుంది. 


డ్రమ్‌ సీడర్‌ పద్ధతి 

డ్రమ్‌ సీడర్‌ ద్వారా విత్తనాలు విత్తినప్పుడు విత్తనాలు 12 
గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టిన గింజలను డ్రమ్‌ 
సీడర్లో వేసి విత్తుకోవాలి. డ్రమ్‌ సీడర్‌ కు 4 డ్రమ్ములు 
ఉంటాయి. ప్రతి డ్రమ్ములో 25 సెంటీమీటర్ల దూరంలో రెండు 
చివర్ల వరసకు 18 రంధ్రాలు ఉంటాయి. గింజలు నింపిన 
డ్రమ్‌ సీడర్‌ లాగినప్పుడు 8 వరసలలో వరస వరసకు మధ్య 
20 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడతాయి. 


కలుపు యాజమాన్యం 

వెదజల్లు పద్ధతిలో కలుపు యాజమాన్యం కీలకం. ఆరుతడి 
పద్ధతిలో నీటితడులు పెట్టడం మూలంగా కలుపు ఎక్కువగా 
పెరుగుతుంది. కలుపును నివారించడానికి విత్తనం వేసుకున్న 
మూడురోజుల్లో కలుపు మందును చల్లుకోవాలి. అనంతరం 
25 రోజులకు మరొక్కసారి కలుపుమందు చల్లుకోవాలి. దీంతో 
కలుపు మొలకెత్తదు. కలుపుమందులు వేసుకోవడంతో కూలీల 
అవసరం రాదు. అయితే కలుపు నివారణ కోసం స్థానిక 
వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన మందులనే 
ఉపయోగించాలి. మార్కెట్లో వెదజల్లే పద్దతిలో కలుపు 
నివారణను అరికట్టే కలుపుమందులు విరివిగా అందుబాటులో 
ఉన్నాయి. వెదజల్లే పద్ధతిలో ఏడు నుండి పది రోజులు 
ముందుగా కోతకు వస్తుంది. నాట్లు వేసే పని ఉండదు కాబట్టి 
ఎకరాకు రూ.2500 నుండి రూ.3000 పెట్టుబడి ఆదా 
అవుతుంది. 

నారుమడి పద్ధతిలో ఎకరాకు 25-80 కేజీల విత్తనం 
అవసరం ఉంటుంది. నారు పెరగడానికి 80 రోజుల 
సమయం పడుతుంది. నారు మడికి రూ. రెండువేలకు పైగా 
ఖర్చవుతుంది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడానికి 
ఎకరాకు 12-15 కిలోల విత్తనం మాత్రమే అవసరమ 
వుతుంది. నాట్లకు, కలుపుతీతకు కూలీల ఖర్చు అసలే 
ఉండదు. వెదజల్లే పద్ధతిలో ప్రత్యేకంగా నారు పెంచే అవసరం 
ఉండదు కాబట్టి మామూలు సాధారణ సాగుకన్నా పంట 
త్వరగా కోతకు వస్తుంది. ఇది యాసంగిలో ఏప్రిల్‌, మే నెలలో 
వచ్చే వడగండ్లు, చెడగొట్టు గాలివానల నుండి పంట నష్టం 
జరగకుందా తప్పించుకోవచ్చు. సాధారణ రకాలు నారుమడితో 
కలుపుకుని 180 రోజులకు కోతకు వస్తే వెదజల్లే పద్ధతిలో 
110 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. సాధారణంతో పోల్చితే 
15 నుంచి 20 శాతం దిగుబడి పెరుగుతుంది. ముఖ్యంగా 
ఎకరానికి 8 నుంచి 10 వేల రూపాయల పెట్టుబడి ఖర్చులు 
మిగులుతాయి. ® 


ఓ దళిత యువత ఇక మేలుకో కట్టు కట్టు నడుంగట్టవే చెల్లెమ్మా 
- మానుకోట ప్రసాద్‌ - కోదారి శీను 
నీ జీవితలక్ష్యం చేరుకో దళిత బంధు బాట పట్టవే చెల్లెమ్మా 
ఆశకు రెక్కలు తొడగాలీ ర కట్టి పట్టు పట్టవే చెల్లెమ్మా 
మీ కలలకు రూపాన్నివ్వాలీ పేదరికం మట్టుపెట్టవే చెల్లెమ్మా 
మీలో ఆ చరణం 1: తెలంగాణ దళిత బంధు ఎన్నేలో ఎన్నేలా 
గమ్యాన్ని ముద్దాడు మీ యుక్తి ఉద్యమంలో అడుగుపెట్టు ఎన్నేలో ఎన్నేలా 
అవకాశం అందితె చాలునూ ధైర్యాన్ని కూడగట్టు ఎన్నేలో ఎన్నేలా 
ఆకాశం ముంగిట వాలునూ పెట్టుబడిని చేతపట్టు ఎన్నేలో ఎన్నేలా 
ఉద్యమమవ్వాలి మీరంతా ఉరకలువేయాలి వ ప ఎన్నేలో ఎన్నేలా 
జ పనితనాన్ని 'పెట్లు ఎన్నెలా 
దళితబంధు చైతన్య రథం రమ్మని పిలిచిందీ ఏవ పల _ ఎన్నేలో ఎన్నేలా 
// ఓదళిత యువత // 
చరణం 2 : కైకిలికి పోయినావు ఎన్నేలో ఎన్నేలా 
మ కష్టమెంతో చేసినావు ఎన్నేలో ఎన్నేలా 
కడుపు గట్టుకొని నువ్వు ఎన్నేలో ఎన్నేలా 
అడుగులు తడబడనీయకూ పిల్లలను సాదినావు ఎన్నేలో ఎన్నేలా 
నమ్మకం సడలనీయకూ ఇగురమున్న ఇల్లాలివి చెల్లెలా 
బిగిసిన పిడికిలి విప్పకూ హిమ్మతిపుడు దొరికిందే చెల్లెలో చెల్లెలా 
వచ్చిన అవకాశాన్నీ వదలకూ వ వ. వ. 
+ ణం 8: కలినాబ్బ కాలమొచ్చె ఎన్నలొ ఎన్నలా 
పవత ఎల వు పదిలక్షలు నడిసొచ్చే ఎన్నేలో ఎన్నేలా 
క్రమశిక్షణ ఇచ్చును సాఫల్యం కండ్ల కద్దుకోని చెల్లె ఎన్నేలో ఎన్నేలా 
నైపుణ్యం నీకొక అస్తమూ నచ్చిన పని మొదలుపెట్టు ఎన్నేలో ఎన్నేలా 
తలరాతలు మార్చే శస్తమూ కాపాయం మరువద్దు చెల్లెలా 
చరణం 4: అప్పు లేదు సప్పు లేదు ఎన్నెలో ఎన్నెలా 
లలు. బాకీ కట్టే బాధలేదు ఎన్నెలో ఎన్నెలా 
దళితుల జీవన సంక్షేమం ఆదాయం పెరుగుతుంది ఎన్నెలో ఎన్నాలా 
అది కేసీఆరూ సంకల్పం అంతో ఇంతో మిగులుతుంది ఎన్నెలో ఎన్నెలా 
దళితబంధు ఒక సాధనమూ వు వ. వా 
జాతిని ముందుకు నడిపే ఇంధనమూ మ ల. వ 
చరణం 5 : మనసుగల్ల దళితవాడ ఎన్నెలో ఎన్నెలా 
మార్చుకు మీరే వారధులూ మమత చాటుకోవాలే ఎన్నెలో ఎన్నెలా 
దళితుల భవితకు సారథులూ ఒకరికొకరు సాయమయ్యే ఎన్నెలో ఎన్నెలా 
ఆత్మగౌరవ ధగధగలూ గుణం పెంచుకోవాలె ఎన్నెలో ఎన్నెలా 
పర్‌ కమల గ దళితబంధు పథకంతో చెల్లెలా 
నా ను దశ తిరిగిపోవాలె చెల్లెలో చెల్లెలా 


// ఓ దళిత యవత // 


మహిళా పథకాలు 


హిళాభివృద్ధి కోసల రాష్టంలో అమలు 
చేస్తున్న ప్రభుత్వ పథకాలను పార్లమెంటరీ స్టాండింగ్‌ 
కమిటీ ప్రశంసించింది. డాక్టర్‌ హీనాకుమార్‌ గవిత్‌ 
నేతృత్వంలోని జర్నాదాస్‌ బైద్య, లాకేట్‌ చటర్జీ, 
మమతా మోహన, రమ్య హరిదాస్‌, మాలోతు కవిత, 
వంగా గీత, వందనా చౌహాన్‌, శతాబ్దిరాయ్‌, గోమతీ 
సాయి, శర్మిష్ట సేతి, రితి పాటక్‌, సరోజ్‌పాండే 
సభ్యులుగా గల కమిటీ రాష్ట్రంలో పర్యటించింది. 


అనంతరం రాష్ట మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాకిటి 
సునీత లక్ష్మారెడ్డితో సమావేశమై చర్చించింది. ఈ 
సందర్భంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలను 
సునీతారెడ్డి వారికి వివరించారు. కళ్యాణలక్ష్మి, బాలామృతం, 
కేసీఆర్‌ కిట్స్‌ తదితర పథకాల అమలు తీరును కమిటీ 
మెచ్చుకున్నది. ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి 
ఏర్పాటు చేసిన విహబ్‌ కార్యకలాపాలను చూసి సంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్‌, 
జమ్ము కాళ్ళీర్‌లతో కలిసి విహబ్‌ పనిచేయడం ప్రశంసనీయమని కమిటీ సభ్యులు 
వ్యాఖ్యానించారు. 


ఇవే కాకుండా వయోవృద్ధుల కోసం ఏర్పాటు 
చేసిన 'హెల్ప్‌డెస్క్‌ మహిళల రక్షణ కోసం 
ఏర్పాటు చసన షీటీమ్స్‌, రూపొందించిన చట్టాలు, 
న్యూట్రీ గార్డెన్‌లు ఎంతో సహాయ, 
సహాకారాలుగా ఉన్నాయని అన్నారు. మహిళా 
సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, మహిళా 
కమిషన్‌ చేస్తున్న ప్రయత్నాలను వారు 
అభినందించారు. ఈ సమావేశంలో మహిళా 
కమిషన్‌ సభ్యురాళ్ళు షహిన్‌ అఫ్రోజ్‌, 
ఈశ్వరీబాయి, ఉమాదేవి, గద్దల పద్మ, హక 

లక్షీ, రేవతీరావులు పాల్గొన్నారు. 


అక్టోబర్‌ 2021 


54 తెలంగాణ =e ag క్‌ 


పరీక్షల్లో విజయానికి 
దగ్గరి దారులుందవు 


[$=] 


రాష్టంలో ఇప్పటికే సుమారు లక్షకుపైగా పోస్టుల భర్తీ ముగిసింది. త్వరలో 
మరో యాభైవేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో 
నోటిఫికేషన్స్‌ రానున్నాయి. నిరుద్యోగుల కలలు సాకారం చేయడానికి నోటిఫికేషన్స్‌ 
విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా సమయాన్ని సద్వినియోగం చేసుకొన్న 
వారే భవిష్యత్‌లో విజేతలుగా నిలుస్తారు. నోటిఫికేషన్స్‌ కోసం ఎదురుచూస్తూ కాలం 
వృథా చేయకూడదు. 

సిలబస్‌లను, పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. నోటిఫికేషన్లు రాగానే 
సిలబస్‌లను అందరూ చూస్తారు. నోటిఫికేషన్లు రాగానే ఓల్డ్‌ పేపర్ల గురించి 
అందరూ పరుగెడతారు. నోటిఫికేషన్లు రాగానే పుస్తకాల కోసం అందరూ 
వేటాడతారు. కానీ నోటిఫికేషన్లు రావడాని కంటే ముందు మేల్ళొని ఈ పనులు 
చేస్తేనే పోటీలో అందరికంటే ముందుంటారు. ఏం చేయాలి? దీనిపై నిపుణుల 
సూచనలు, సలహాలు తెలుసుకుందాం... ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షలాది మంది 
నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో యాభైవేల ఉద్యోగాల భర్తీ 
ప్రక్రియ ప్రారంభంకానున్నదని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మంత్రులు 
పలు ప్రకటనలు చేసిన విషయం విదితమే. అయితే నోటిఫికేషన్స్‌ విడుదలలో అనేక 
అంశాలు ముడిపడి ఉంటాయి. దీనివల్ల నోటిఫికేషన్స్‌ రావడంలో కొంత ఆలస్యం 
జరుగుతుండవచ్చు. కానీ తప్పక నోటిఫికేషన్స్‌ వస్తాయి. 


Cp 
సందేహాలు వద్ద! 


నోటిఫికేషన్స్‌ వస్తాయా రావా అనేది చాలా మందికి అనేక అపోహలు, 
అనుమానాలు. అయితే గతాన్ని ఒకసారి పరిశీలిస్తే రాష్టం ఏర్పడ్డ తర్వాత 
గ్రూప్‌-2, గురుకులాల్లో పోస్టులు, విద్యుత్‌ సంస్థల్లో పోస్టులు, కానిస్టేబుల్‌, వం 
తదితర నోటిఫికేషన్స్‌ వచ్చాయి. సుమారు లక్షకు పైగా పోస్టులు భర్తీ పూర్తయిన 
సంగతి మన కళ్లముందే కన్పిస్తోంది. కాబట్టి పోస్టుల భర్తీ జరుగుతుందా లేదా 
అనే సందేహాలు పెట్టుకోవద్దు. మీరు సాధించాలనుకున్న పోస్టు ఏమిటి? 
దానికోసం ప్రయత్నాలను ప్రారంభించాలి. 


ఏం చెయాలి? 


మీరు రాబోయే నోటిఫికేషన్లలో ఒక పోస్టు సాధించడం ఎలా? దీనికి ఎలా 


సిద్ధం కావాలి? దినికోసర 

ముందే మేల్మొని ప్రహాతన్‌ 

ప్రారంభించాలి. లేదంటే తీవ్రమైన పోటీలో 
వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. 


సొంత విశ్ల్రషణ అవసరం 


రాబోయే నోటిఫికేషన్లలో కచ్చితంగా ఏదో ఒక పోస్టు 
సాధించాలనుకుంటే ముందుగా కొన్ని విషయాలకు 
సంబంధించి సొంత విశ్లేషణ చేసుకొని స్పష్టమైన 
అవగాహనకు రావాలి. ముందుగా రాబోయే నోటిఫికేషన్లలో 
ఏయే పోస్టులకు మీకు అర్హత ఉందో ఒక జాబితా తయారు 
చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో మీరు జాబ్‌ సాధించడానికి 
అవకాశాలు ఎక్కువగా ఉన్న పోస్టులు ఏమిటో పరిశీ 
లించాలి. అంటే మీకున్న నాలెడ్జ్‌, సబ్జెక్టు అవగాహన, ఆ 
పోస్టులకు వ్‌ స్థాయిలో పోటీ ఉండవచ్చు. ఇలా సంబంధిత 
అంశాలు అన్ని పరిశీలించి మీరు ఏ పరీక్షలు రాయడం 
మంచిదో నిర్ణయించుకోవాలి. ఒకే ప్రిపరేషన్‌తో ఎన్ని పరీక్షలు 
రాసే అవకాశం ఉంటే అన్ని పరీక్షలు రాయాలనుకోవడం 
సహజం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయ 
మేమిటంటే మీకు ఏదో ఒక గవర్నమెంట్‌ జాబ్‌ సాధించడం 
ముఖ్యం అయితే ప్రిపరేషన్‌ ఒక విధంగా ఉంటుంది. 
నిర్దిష్టంగా పలానా పోస్టు సాధించడం లక్ష్యంగా ఉంటే 
ప్రిపరేషన్‌ మరో విధంగా ఉంటుంది. అందువలన ఈ 
విశ్లేషణ చేసుకొని ఏ పరీక్షలు రాయాలో స్పష్టంగా 
నిర్ణయించుకోవాలి. 


స్‌ 
నెపుణ్యాల ఆధారం 
యా (మ 


సాధారణంగా చాలామంది అభ్యర్థులు అన్ని నోటికి 
కేషన్లకు దరఖాస్తులు పంపి అన్ని పరీక్షలు రాస్తుంటారు. 
కానీ చివరికి ఏ పోస్టు రాక తిరిగి మరో నోటిఫికేషన్‌ కోసం 
ఎదురు చూడవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి 
పరిస్థితులు రాకుండా నివారించాలంటే తగిన జాగ్రత్తలు 
తీసుకోవాలి. ఉదాహరణకు వ్యాసరూప పద్ధతిలో 
సమాధానాలు రాయగలిగే నైపుణ్యాలు ఉంటేనే గ్రూప్‌-1కు 
ప్రిపేర్‌ కావాలి. ఆ నైపుణ్యాలు లేవనుకుంటే గ్రూప్‌-2 వంటి 
ఇతర పరీక్షలకు ప్రిపేర్‌ కావడం మంచిది. గ్రూప్‌-2లో 
కేవలం ఆబ్జెక్టివ్‌ పేపర్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ పోస్టు 
గ్రాడ్యుయేట్‌ అయి ఉండి సంబంధిత సబ్జెక్టులో పట్టు ఉండి 
బోధనపట్ల ఆసక్తి ఉంటే జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌ 
వంటి పోస్టులకు ప్రిపేర్‌ కావచ్చు. బీఈడీ పూర్తిచేసి ఉంటే 
డీఎస్సీ లేదా గురుకుల టీచర్లతోపాటు కేంద్రీయ విద్యాలయా 
ల్లో పడే టీచర్‌ పోస్టులకు ప్రిపేర్‌ అయితే మం చిది. ఒకసారి 
ఏ పరీక్షలు రాయాలో స్పష్టంగా నిర్ణయించు కున్న తర్వాత 
ప్రిపరేషన్‌ వెంటనే ప్రారంభించాలి. అయితే ఇక్కడ కూడా 
కొన్ని గమనించవలసిన విషయాలు ఉన్నాయి. 


1) సిలబస్‌ల అధ్యయనం 

ఒకవేళ రాయబోయే పరీక్షలు ఒకటికంటే ఎక్కువ ఉంటే వాటి సిలబస్‌లను 
సమగ్రంగా పరిశీలించి అవగాహన తెచ్చుకోవాలి. ఆయా పరీక్షల సిలబస్‌లను 
ఒక దానితో ఒకటి పోల్చి చూసి అదనంగా ఉన్న అంశాలను గుర్తించాలి. ఉదా 
హరణకు (గ్రూప్‌-1 ప్రిలిమినరీ, గ్రూప్‌-2 సిలబస్‌కు కొంచెం తేడా ఉంటుంది. 


ఇంటిగ్రేటెడ్‌ ప్రిపరేషన్‌ చేయండి ! 


ఏ పరీక్ష అయినా కొన్ని సబ్జెక్టులు లేదా సిలబస్‌ విషయంలో కామన్‌గా 
ఉంటాయి. ఆయా పోస్టులు లేదా పరీక్షలను బట్టి కాఠిన్యత స్థాయిలో మార్చు 
ఉండవచ్చు. ఉదాహరణకు కరంట్‌ అఫైర్స్‌ విషయానికి వస్తే గ్రూప్‌-4 అయినా 
(గూప్‌1 అయినా ఇది కామన్‌. కానీ ప్రశ్నల స్థాయిలో భేదం ఉంటుంది. 

అదేవిధంగా, పాలిటీ, హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, జాగ్రఫీ, జనరల్‌ సైన్స్‌, 
ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ తదితర అంశాలు అన్ని కామన్‌గానే ఉంటాయి. దీనిలో 
లోతు ఎక్కువగా పోతే గ్రూప్‌-1 స్థాయి. కొంచెం తక్కువ పోతే గ్రూప్‌-2 లేదా 
4 స్థాయి. అదేవిధంగా కానిస్టేబుల్‌, ఎస్సై పరీక్షల విషయంలో కూడా చాలా 
అంశాలు కామన్‌గా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌గా అంటే మీరు 
పెట్టుకున్న లక్ష్యానికి సంబంధించిన పరీక్షకు దగ్గరగా ఉండే సిలబస్‌ అన్నింటిని 
పూర్తిగా చదవండి. రివిజన్‌, ప్రాక్టీస్‌ చేయండి. 


నోటిఫికేషన్‌ రాకముందే సిలబస్‌ పూర్తి! 


నోటిఫికేషన్‌ రాకముందే దానికి సంబంధించిన సిలబస్‌ను అవగతం చేసుకుని 
ప్రామాణిక పుస్తకాలను చదవడం తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల పోటీ 
ప్రపంచంలో విజయం సాధించడానికి వందశాతం అవకాశం ఉంటుంది. 
నోటిఫికేషన్‌ రాకముందే సిలబస్‌ను పూర్తిచేసి అవకాశం ఉంటే కనీసం ఒకటి 
రెండుసార్లు రివిజన్‌ చేసుకోవడం, సిలబస్‌లోని అంశాలు లేదా సబ్జెక్టులపై ప్రాక్టీస్‌ 
పేపర్లను సాల్ష్‌చేయడం చేయాలి. దీనివల్ల ఎక్కడైనా వీక్‌గా, అంటే మీరు 
వెనుకబడినట్లు అనిపిస్తే దాన్ని తిరిగి చదవడం, పూర్తిస్థాయిలో ఆ సబ్జెక్టుపై పట్టు 
సాధించడం చేస్తే తప్పక విజేతలుగా నిలస్తారు. 


పాత ప్రశ్నా పత్రాల పరిశీలన 


సిలబస్‌లను పోల్చి చూసి వాటిపై సమగ్ర అవగాహన తెచ్చుకున్న తర్వాత 
ఆయా పరీక్షలకు సంబంధించి గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాలను 
కూలంకషంగా పరిశీలించాలి. కొంతమంది అభ్యర్థులు మొత్తం ప్రిపరేషన్‌ 
పూర్తయిన తర్వాత చివర్లో పాత ప్రశ్నాపత్రాలు చూసి ఆన్సర్‌ చేస్తారు. ఇది తప్పు 
కాదు కానీ, ప్రిపరేషన్‌ ప్రారంభంలోనో లేదా ప్రిపరేషన్‌ మధ్యలో అప్పుడప్పుడూ 
చదువుతున్న అంశానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలు చూడడం సరైన విధానం 
అని చెప్పవచ్చు. దీనివలన ప్రశ్నలస్థాయి, ప్రశ్నలు అడుగుతున్న విధానం, పరీక్షల 
రీత్యా సిలబస్‌లో ముఖ్యమైన అంశాలు ఏమిటో అవగాహన కలుగుతుంది. ప్రశ్నలు 
రిపీట్‌ అయ్యే అవకాశం ఉన్నందువలన అవే ప్రశ్నలు రాబోయే పరీక్షలో వస్తే 
జవాబులు సులభంగా గుర్తించవచ్చు. ప్రశ్నలకు అనుగుణంగా ప్రిపరేషన్లో 
అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ 
ప్రయోజనాల దృష్ట్యా పాత ప్రశ్నాపత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలి. 
సాధారణంగా పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షల్లో గత ప్రశ్నాపత్రాల నుంచి 10నుంచి 15 
ప్రశ్నల వరకు రిపీట్‌ అవుతుంటాయి. అందువలన పాత ప్రశ్నా పత్రాలు ఫాలో 
అయితే ఈ మార్కులు సాధించినట్లే. 


దృష్టంతా లక్ష్యంపైనే ! 

ఏదైనా సాధించాలంటే మనసు, శరీరంలోని ప్రతి 
అవయవంలో కూడా దానిగురించే ఆలోచన ఉండాలి. తదైక 
దృష్టితో లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళిక వేసుకుని 
అహర్షిశలు శ్రమించాలి. విజయం ఎప్పుడూ శ్రమించేవారికే 
వస్తుంది. కలోర శ్రమనే విజయానికి దగ్గరి మార్గం అని 
మరిచిపోవద్దు. ప్రిపరేషన్లో ఎప్పుడైనా ఆటంకాలు, పీఠథూమి దశ 
అంటే నిర్లిప్తతా ఆవహిస్తే వెంటనే మీకు మీరు స్వయం ప్రేరణ 
చేసుకోవాలి. అంటే సెల్ఫ్‌ మోటివేషన్‌. అది సరిపోక పోతే 
సీనియర్లు, విజేత ఇంటర్వ్యూలను చదివినా, యూట్యూబ్‌లో 
విజేత ఇంటర్వ్యూ వీడియోలను చూసి ప్రేరణ పొందాలి. 

కచ్చితమైన సమయపాలన అంటే టైంటేబుల్‌ పెట్టుకుని 
దాన్ని సరిగ్గా అమలు చేయాలి. నిర్ణయించుకున్న సమయానికి 
ప్రణాళికలో అనుకున్న ప్రకారం సిలబస్‌ లేదా అంశాలను 
చదవడం పూర్తి చేయాలి. ఒకసారి ఒక అంశం చదివిన 
తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయడం 
చేస్తే మీరు ఆ అంశంపై సాధించిన పట్టు ఎంత అనేది తెలిసి 
పోతుంది. పూర్తి స్థాయిలో పట్టు రాకుంటే తిరిగి దాన్ని చదివి 
పట్టు సాధించాలి. ఇలా ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో 
అధ్యయనం, ప్రాక్టీస్‌ చేస్తే పరీక్షలో విజయం మీ సొంతం. 


(పపఠషన్‌ సనుటుంలో ఇవి గుర్తుంచుకోండి 


లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత ప్రిపరేషన్‌ ప్రారంభించిన 
తర్వాత లక్ష్యం చేరేవరకు అనేక ఆటంకాలు వస్తుంటాయి. 
కానీ వాటిని మీరు పట్టించుకోవద్దు. వాటిని రెట్టింపు పట్టు 
దలతో అధిగమించాలి. సినిమాలు, టీవీలు, కాలక్షేపాలు, 
సోషల్‌ మీడియాలు, పంక్షన్లు ఇలా అన్నింటిని పక్కన పెట్టా 
ల్సిందే. ఫ్రెండ్స్‌ లేదా కుటుంబ సభ్యులు ఆయా సందర్భాలలో 
కొంత ఒత్తిడి తేవచ్చు. ఒక్కరోజే కదా పంక్షన్‌కు పోదాం, 
సినిమాకు పోదాం అని అనవచ్చు. కానీ కరిగిపోయిన కాలం 
తిరిగి రాదు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. దానికంటే 
ముందు మరో విషయం.. మీరు అనుకున్న లక్ష్యం చేరుకుంటే 
ఇప్పుడు ఇబ్బంది పెట్టిన వారు, మీకు దూరంగా ఉన్నవారు 
సైతం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు ఏది సాధించ 
కుండా ఉంటే ఎవరూ మిమ్మల్ని గుర్తించరు, సహాయం 
చేయరు. చిన్నచూపు చూస్తారు. మీకంటూ సమాజంలో ఒక 
గుర్తింపు రావాలంటే హోదా, చాలా ముఖ్యం అనే 
విషయాన్ని పదేపదే గుర్తుకు తెచ్చుకోండి. పలు మాధ్యమాలలో 
వచ్చే కొన్ని పుకార్లు, షికార్లను నమ్మవద్దు. నోటిఫికేషన్స్‌ 
రావడం ఆలస్యం కావచ్చు కానీ వచ్చి తీరుతాయి అనేది 
సత్యం. కాబట్టి ప్రిపరేషన్‌ నిరంతరం కొనసాగించండి. 
లక్ష్యాన్ని చేరుకోండి. మీ కఠోర శ్రమే మీ వజ్రాయుధం. 
పరీక్షలో విజయం మీ సొంతం కావాలంటే దగ్గరి దారులేవి 
ఉండవు. కేవలం కఠోర శ్రమ మాత్రమే దగ్గరి దారి. దాన్ని 
నమ్ముకుని శ్రమిస్తే విజేతలు మీరే ! ఆల్‌ది బెస్ట్‌ | 


కార్టూన్‌ అంటే హాస్యం పండించేది 
కార్టూన్‌ అంటే చురకలంటించేది 
కార్టూన్‌ అంటే ఆలోచింపజేసేది 

కార్టూన్‌ అంటే కాకపుట్టించేది 

కార్టూన్‌ అంటే వాస్తవాన్ని చూపించేది... 


ఈక మహోద్యమ హోమగుండం నుంచి పుట్టిన కార్టూన్లు ఎంత వేడిగా, 
ఎంత వాడిగా ఉంటాయో ఎవరైనా ఊహించుకోవచ్చు. అలాంటి ఉద్యమాన్ని 
రగిలించిన కార్టూన్ల కదంబమే ఈ ఉద్యమ గీత. 

భగవద్గీత ఎంతో పవిత్రమైనది. కష్టకాలంలో మనకి కర్తవ్యబోధ చేసేది, 
దారిచూపేది భగవద్గీత. దైనందిన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు 
మనకు భగవద్గీతలో సమాధానాలు లభిస్తాయి. అలాగే తెలంగాణ ఉద్యమ 
సమయంలో దివిటీ పట్టి దారి చూపినందుకే ఈ కార్టూన్ల పుస్తకానికి “ఉద్యమ 
గీతి అని పేరు పెట్టి ఉండవచ్చు. 

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామంలో చిలువేరు 
రామలింగం, అనసూయ దంపతులకు జన్మించిన చిలువేరు మృత్యుంజయ 
గీసిన గీతలే ఈ ఉద్యమ గీత. 1996లో ప్రముఖ సినీ దర్శకుడు దాసరి 
నారాయణరావు ఆధ్వర్యంలో వెలువడిన “బొబ్బిలి పులి” పొలిటికల్‌ వీక్తీతో 
కార్టూనిస్టుగా జీవితం ప్రారంభించిన 


: ఉద్యమ గీత, 
: చిలువేరు మృత్యుంజయ 
రూ.250. 


భాషా సాంస్కృతిక శాఖ, 
కళాభవన్‌, రవీంద్రభారతి, 
హైదరాబాద్‌. 


మృత్యుంజయ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చేయి 
తిరిగిన కార్టూనిస్టుగా ఎదిగి నేడు “నమస్తే తెలంగాణ” 
దిన పత్రికలో చీఫ్‌ కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. వివిధ 
భాషలలో, పత్రికలలో వేసిన కార్టూన్లకు పలు 
అంతర్జాతీయ, జాతీయ. రాష్ట్రస్థాయి అవార్డులను ఆయన 
సొంతం చేసుకున్నారు. తన తండ్రి, ప్రముఖ చేనేత 
కళాకారుడు కీ.శే. చిలువేరు రామలింగం దగ్గరే బొమ్మల్లో 
ఓనమాలు నేర్చుకున్నానని మృత్యుంజయ ఎంతో గర్వంగా 
చెపుతుంటారు. కార్టూనుకు అవసరమైన ముక్కుసూటి 
తనం, చురుక్కుమనిపించే గుణాలు మృత్యుంజయ 
కార్టూన్లలో మనకు దర్శనమిస్తాయి. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ముఖ్యంగా 
తెలంగాణ (ప్రాంతంలో అనేక మంది కళాకారులను, 
కవులను కదిలించి కార్యోన్ముఖులను చేసింది. ఏకం 
చేసింది. ఆ ఉద్యమ ప్రేరణతోనే మృత్యుంజయ కూడా 
ఉద్యమాన్ని మరింత రగిలించే రీతిలో వివిధ 
సందర్భాలలో, వివిధ అంశాలపై కార్టూన్లు గీయ 
నారంభించారు. తెలంగాణ ఉద్యమం మీద సుమారు 800 
కార్టూన్లు గీశారు. ఇవి గాక ఆకలి, నిరుద్యోగం, నక్సల్స్‌, 
రైతు ఆత్మహత్యలు వంటి వివిధ సామాజిక సమస్యలపైన, 
వేలాది కార్టూన్లు గీశారు. రాజకీయ కార్టూన్లు వేల 
సంఖ్యలోనే ఉన్నాయి. అయితే, వీటిలో తెలంగాణ 
ఉద్యమం మీద వేసిన కార్టూన్లను ఒక చోట గుదిగుచ్చి ఈ 
ఉద్యమగీత పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

కవులు తెలంగాణ ఉద్యమానికి తమ కలం అందిస్తే, 
గాయకులు తమ గళం అందిస్తే, మృత్యుంజయ తన 
కుంచే ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడని తెలంగాణ 


రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారి డాక్టర్‌ కె.వి.రమణాచారి 
ఈ పుస్తకంలో రాసిన తన నా'నుడి'లో పేర్కొనడం అక్షర సత్యం. కోటి కార్టూన్ల 
వీణ నా తెలంగాణ అని మృత్యుంజయ నినదించారని ఆయన ప్రశంసించారు. 
మృత్యుంజయ అందమైన గీతల్లోని జీవ లక్షణానికి, వ్యంగ్యానికి ఏమిచ్చి రుణం 
తీర్చుకోగలమని ప్రజాకవి గోరటి వెంకన్న జేజేలు పలికారు. 

భూదాన్‌ పోచంపల్లి బిడ్డగా ఎదిగి, తెలంగాణ ఉద్యమంలో ఒదిగి జాతీయ, 
అంతర్జాతీయ అవార్డులందుకున్న మృత్యుంజయకు ఇంకా ఎంతో భవిష్యత్‌ 
ఉన్నదని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తన 
సందేశంలో ఆకాంక్షించారు. కార్టూన్‌ అంటే ఉదయం పత్రిక రాగానే ఓ నిమిషం 
చూసి మరిచిపోయేది కాదు. అలాంటి అపురూపమైన గీతల సమాహారం ఈ 
పుస్తకం అని తెలంగాణ ఆర్‌.టి.ఐ ఛీప్‌ కమిషనర్‌ బుద్దా మురళి 
అభినందించారు. భవిష్యత్తులో మృత్యుంజయ కుంచె మరిన్ని కార్టూన్లతో 
తెలంగాణ సమాజాన్ని అలరించాలని ప్రముఖ సంపాదకుడు తిగుళ్ళ కృష్ణమూర్తి 
ఆశిస్తూ, అభినందనలు తెలిపారు. ఈ పుస్తకం కేవలం కార్టూన్‌లను, రాజకీయ 
అంశాలను మాత్రమే కాక, తెలంగాణా ఉద్యమ ప్రస్థానాన్ని కార్టూన్‌ల రూపంలో 
అందించిన అరుదైన డాక్యుమెంటెడ్‌ హిస్టరీగా తెలంగాణ భాషా, సాంస్కృతిక 
శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ అభివర్ణించారు. 


తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ (ప్రచురించిన ఈ 
“ఉద్యమ గీత'లోని కార్టూన్లను తిలకిస్తే, తెలంగాణ రాష్ట 
సాధన ఉద్యమం మన కళ్ళముందు ఒకసారి కదలాడు 
తుంది. ఉద్యమ సమయంలో ఎప్పుడు ఏమి జరిగింది, 
ఆయా సందర్భాలలో ఎవరు ఏ విధంగా స్పందించారు, 
అందుకు ప్రతిస్పందన ఎలా ఉన్నదన్నది కళ్ళకు కట్టినట్టు 
చూపించారు. ఉద్యమాన్ని నీరుకార్చేందుకు కొందరు 
చేసిన ప్రయత్నాలు, వ్యాఖ్యలు, వాటిని ఉద్యమకారులు 
తిప్పికొట్టిన తీరు, ఈ దశలో పేలిన మాటల తూటాలు, 
ఉద్యమకారుల త్యాగాలు, చివరకు విజయం సాధించిన 
క్షణాలు, ఆయా సందర్భాలలో మృత్యుంజయ కుంచె 
నుంచి వెలువడిన వ్యంగ్య చిత్రాలు గగుర్చాటు కల్లించి, 
మనస్సుపై చెరగని ముద్ర వేస్తాయనడంలో సందేహం 
లేదు. ఉద్యమాభిలాషులే కాదు, కార్టూన్లను (ప్రైమించే 
ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమగీతను చూసి తప్పక 
ఆనందిస్తారు, ఆదరిస్తారు, అభినందిస్తారు. 

- శాస్త్రి 


Printed and Published by Arvind Kumar IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, 
on behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Karshak Art Printers, APHB - 40, Vidyangar, 


O.U. Road, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan 


ఇక్‌ 
న్‌ 


స] 


శ 
క 
¥ 
| 


Erin PRINTED MATTER 


The Commissioner, 

Information & Public Relations Department, 
10-2-1, Samachar Bhavan, A.C. Guards, 
Masabtank, Hyderabad - 500 028. 


